జాతీయ జీవిత చరిత (గంథమాల 


టిప్పు సులాను 


రచన 
వి. షక్‌ అలి 


అయువాదం 


కె. ఎస్‌.ఎస్‌. శేషన్‌ 





నషనల బుక టప, ఇండియా 


ISBN 81-237-3250-3 


[ప్రథమ ముద్రణ 2000 (శక 1922) 

© బి. షేక్‌ అలీ, 1972 

తెలుగు అనువాదం ౦ నేషనల్‌ బుక్‌ ట్రఫ్ట్‌. ఇండియా, 2000 
Tipu Sultan (Telugu) 

రూ. 25.00 

డైరెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (టస్ట్‌. ఇండియా ఎ-5, గ్రీన్‌పార్క్‌. 
న్యూఢిల్లీ-! 10016 ద్వారా పప్రచురింపబడిసది. 


Srp al స వ స స 7 


విషయాను క్రమణిక 


ఉపోద్దాతము 

పూర్ణ రంగము 

అధికారము చేపట్టుట, ఆంగ్లేయులతో యుద్ధము 
మహరాష్ట్రులతో, నిజాంతో యుద్ధాలు 

స్వదేశీ, విదేశీ రాజ్యాలతో సంబంధాలు 
మూడవ మైసూరు యుద్ధము 

తుఫాను ప్రారంభము 

ఆఖరి ఘట్టము 

పాలనా ఐధానము 

ముగింపు 


ఉపోద్దాతము 


తుపాను లాంటి టిప్పు సుల్తాను పరిపాలనా కాలము కొద్దిపాటిదే అయినా అనేక 
విధాల (వాముఖ్యత గాంచింది. భారతదేశంలో (బటిషువారి అధికారాన్ని పట్టిష్టంగా 
ఎదిరించినండుచేత దీనికి అత్యంత [ప్రాధాన్యత ఏర్పడింది. బెబ్బులి ధైర్యము, 
జాగిలపు పట్టుదల కలిగిన టిప్పు సుల్తాను వంటి మరే శతువును ఆంగ్లేయులు 
అంతవరకు ఎదిరించడం జరగలేదు. ఆంగ్లేయులను మనదేశం నుంచి తరిమివే 
యాలన్నది టిప్పు జీవిత లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికై అతను అమిత 
ధనాన్ని, శక్తిని, అధికారాన్ని, చివరికి తన జీవితాన్నే వెచ్చించడానికి వెనుదీయ 
లేదు. నూరేండ్లు నక్కలాగ జీవించడం కన్న ఒక్క రోజు సింహంవలె మనడం 
మేలని టిప్పు అనేవాడు! జీవిత ధ్యేయాలతో రాజీపడడం, లక్ష్యాలను విస్మరిం 
చడం, పరాయివారికి దాసోహమనడం అతనెప్పుడూ ఎరగనివి. స్వదేశీ రాజుల 
మధ్య ఐక్యత లోపించినందున, బ్రిటిషువారి సెనికాధిక్యత చేత, వారి కుటిల 
దౌత్యనితి వల్ల దేశ స్యాతంత్య9ము కబలింపబడుతుందని అతను [గ్రహించగలి 
గాడు. ఉదాత్త మైన గుణనులు, (పజాక్షేమాన్ని పరిరక్షించాలి అనే ఉత్కంఠ టిప్పు 
సుల్తానులోని ప్రత్యేకతలు, ధైర్య సాహసాలలో, అనుకొన్నది సాధించాలనే పట్టు 
దలలో తండ్రికి మించిన తనయుడని టిప్పు పేరుపొందాడు. అనేక యుద్ధాలు 
చేస్తూ రాజకీయంగా అనేక ఒడుదుడుకులనెదుర్కొంటూ కూడా వ్యాపార, వాణి 
జ్యాలు, పరిశ్రమలు, వ్యవసాయం వంటివఐ (ప్రజల ఆర్థికాభివృద్ధికి మిక్కిలి ప్రధా 
నమైనవనే సత్యాన్ని టిప్పు విస్మరించలేదు. పటిష్టమైన పరిపాలనా యం|త్రాం 
గాన్ని ఏర్పరచి, (ప్రభుత్వాన్ని నడపడంలో అనేక అధునాతన పద్ధతులను ప్రవే 
శ పెట్టిన మొదలి భారతీయ పాలకుడు బహుశా టిప్పు సులాన్మె అతను అనుస 
రించిన కొత్త పద్ధతుల మూలంగా మైసూరు చైతన్యవంతమైన కార్యక్రమాలకు 
కేంద్రంగా రూపాందీంది. (పత్యేక వాణిజ్య విభాగమును అతను స్థాపించుట: 
రాజ్యపు నలుమూలలా పరిశ్రమలు (ారంభించుట; తుపాకులు ఫిరంగులు మొద 


viii . టిప్పు సుల్తాను 


లైన యుద్ధసామగ్రిని తయారు చేయించుటకై దేశ విదేశాలనుంచి పనివారిని 
రప్పెంచుట; ప్రత్యేక నౌకాదలాన్న ఎర్పరచుట; న్యాయవిచారణలో అతను [పవె 
శ పెట్టిన సంస్కరణలు; నాణెములు, క్యాలెండరు మొదలైన వాటిని సంస్కరిం 
చుటలో తీసుకొన్న చొరవ; పరిపాలనలోని (పతి అంశములోను అతను చూపిన 
ఆసక్తి; వ్యవసాయభివృద్ధికి అతను చేసిన కృషి-వీటన్నిటి ఫలితంగా పదునెనిమి 
దవ శతాబ్దంలో మైసూరు సంపన్న మెనదిగానే కాక మిక్కిలి అభ్యుదయ రాజ్యంగా 
కూడ పేరు పొందగలిగింది. 

బి. షేక్‌ అలీ 


పూర్వ రంగము 


పదునెనిమిదవ శతాబ్ది మధ్య భాగంలో భారతదేశ వ్యాప్తంగా అస్తవ్యస్త మైన పరి 
స్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. అనతికాలంలో అదికార శిఖరాలని అందు 
కోవడానికి చొారవగల ఎవరికైనా అవకాశాలు విండుగా వున్న సమయమది. అల్లి 
సమయంలోనే హైదరాలీ, టిప్పు సులానులు మనదేశ రాజకీయరంగ (పవేశము 
గావించారు. వారిద్దరి కృషి ఫలితంగా మైసూరు అతి శక్తివంతమైన రాజ్యంగా 
రూపొంది, విదేశాలతో సంబంధాలు కూడా నెరపగలిగింది. అంతే కాకుండా 
వారు విదేశ అధికారాన్ని ప్రతిఘటించడానికై తమ సర్యస్వ్యాన్నీ ఒడ్డినవారు. వారి 
దరి పరిపాలనలు అం గ్లేయులతో జరిపిన యుద్ధాలతో (ప్రారంభమయి. అట్టి యుద్ధ 
సమయాలలోనే అంతముగావడం మరీ విశేషము. 1760 లో హెదరాలీ బిటిషు 
వారితో మొదటిసారిగా యుద్ధము ప్రారంభించిన తర్వాత 1799 లో లార్డు వెల్లస్లీ 
టిప్పును ఓడించేంత వరకు “లండన్‌ నగరంలో గల లీడెన్‌హాల్‌ వీధిలోని బిటిషు 
కంపెని కేంద్ర కార్యాలయానికి మైసూరు సింహస్యప్నమే అయింది.” హెద 
రాలీ నేతృత్వంలోని మైసూరు సైన్యం “మెనిక శాస్త్రాభ్యాసానికి భారతదేశపు 
పాఠశాలగా పేరుపొందింది.” ఐరోపావారి మెన్యాల పట్ల గల భయాందోళనలు 
అతనిపై ఎట్టి సమ్మెహనాశక్తిని ప్రదర్శించలేక పోయింది. “మన గోడలను అధి 
గమించడంలో అతని అశ్యాలకు రెక్కలున్నవేమో!” అనే అనుమానంగలిగేదని 
అలెగ్జాండర్‌ డవ్‌ తన చరిత్ర గంథంలో |వాశాడు. అయితే టిప్పు మరికొంత 
ముందుకు వెళ్ళినవాడని చెప్పవచ్చు. అతను అనేక విదేశాలతో ముఖ్యంగా 
(ప్రాన్సుతో సన్నిహిత సంబంధాల నేర్పరచుకొన్నాడు. బిటిషువారితో మాత్రం 
నిర్దిష్టమైన (ప్రతెఘటనా విధానాన్ని అనుసరించి వారి అధికారాన్ని ధ్వంసం చేయ 
త 


వ 


డానికి తన జీవితాంతం (శ్రమించాడు. 


దరాలీ అధికారానికి రాకముందు మెసూరు మారుమూలలోని ఒక ఒన్న 


= 
ర 


2 ట్‌ప్పు సులాను 


రాజ్యము మాత్రమే. 1761 లో మూడవ పానిపట్టుయుద్ధము తర్వాత మహరా 
ష్ట్రులు దక్షిణ భారత దేశ వ్యవహారాల్లో జోక్యం గలిగించుకొన్న కారణంగా 
మైసూరు ఒక రణరంగంగా మారింది. అదేవిధంగా నిజాం, (ఫెంచి, బిటిషువా 
రు కూడ ఈ [పాంతపు రాజకీయాలలో జోక్యం గలిగించుకొని తుల్య(పాబల్యాన్ని 
నశింపజేశారు. 1762 నుంచి 1778 వరకు హాదరాలీ ఇరుగుపారుగు రాజ్యాల 
నుంచి ముఖ్యంగా మహరాష్ట్రుల బారినుంచి తన రాజ్యన్ని రక్షించడానికే (శద్ధ 
చూపాడు. అతి క్లిష్టమైన పరిణామాన్ని కూడ తనకు అత్యంత అనుకూలమయే 
విధంగా మార్చుకోగల దౌత్య సామర్థ్యమతనికి వుండేది. ఉదాహరణకు 1766 
లో మహరాష్ట్ర్రల, నిజాం, బ్రిటిషువారు కలిసి మైస్తూరుపై యుద్ధాన్ని తల సెట్టా 
రు. కానీ యీ సంఘటిత (పతిఘటనను (బిటిషువారిసె తీవమైన దెబ్బతీయడా 
నికి ఒక సదవకాశంగా హైదరాలీ మార్చగలిగాడు. అతను మొదట మహరా 
ష్ట్రులు శతుపక్షంనుంచి ఉపసంహరింపజేసి, నిజాంను తన పక్షానికి త్రిప్పు 
కొని (బిటిషువారి పై విజృంభించడానికి తగు వీలు సృష్టించుకొన్నాడు. దీని ఫలి 
తంగా రెండేండ్లు కొనసాగిన మొదటి మైసూరు యుద్ధం తనకు మిక్కిలి లాభదా 
యకంగా ముగిసింది. బిటిషువారు మనదేశంలో గావించిన అన్ని యుద్ధాలలో 
ఇది అత్యంత నష్టదాయకమైంది. ఒక స్వదేశీ రాజ్యము మదాసు ముంగిట 
తమపై సంధి షరతులను నిర్దేశించిన కారణంగా బిటిషు వారి ప్రతిష్టకు ఎంతో 
భంగంవాటిల్లింది. ఈ యుద్ధాన్ని కొనసాగింపజేసిన మదదాసు ప్రభుత్వము ఆర్ట్‌ 
కంగా నష్టపడటమే గాక తన (ప్రణాళికలు భగ్న మెనందున నైతికంగా కూడ 
దెబ్బతిన్నది. అంతకుముందు భారతదేశంలో ఎ స్యతం(త్ర రాజ్యమూ బ్రిటిషు 
వారు అజేయులను అపోహను తొలగించ పప్రయత్నంచలేదు. అందువల్ల హైదర్‌ 
తన విజయంపట్ల మిక్కిలి సంతోషించాడు. సెంట్‌ థోమ్‌, ఆరణి, కావేరీ పాక్‌, 
ప్లాసీ, మచిలీపట్నం, బక్సార్‌ వంటి యుద్ధాలన్నీ, యురోపియన్లకు అనుకూల 
మైన ఫలితాలనే ఇచ్చాయి. కాని అట్టిది తారుమారైన కారణంగా యుద్ధము 
అత్యంత (ప్రత్యేకతను సంపాదించుకుంది. 

ఈ యుద్ధము ముగిసిన కొద్ది కాలానికే మహరాష్ట్రులు 1770 లో మళ్ళీ 
మెసూరుపె దండెతారు. మద్రాసు సంధిషరతుల (ప్రకారము భిటిషువారు హైద 
రాలీకి సహాయం చేయవలసివుంది. అందుచేత హైదర్‌ వేంటనే వారి సహా 
యాన్ని కోరాడు. కానీ అతని విజ్ఞప్తిని బ్రిటిషువారు పట్టించుకోలేదు. 1771 లో 
శ్రీరంగపట్టణానికి చేరువలోని చింకురాలి వద్ద మహరాష్ట్రులచేత ఘోరఅపజ 


G 


పూర్వ రంగము 3 


యాన్ని పొందాడు. అప్పటికీ (బిటిషువారు తన అభ్యర్థనని మన్నించి సహాయం చేయ 
ముందుకు రాలేదు. అర్కాటు నవాబు, మద్రాసులోని బ్రిటిషు పభుత్వ (ప్రతినిధి 
సర్‌ జాన్‌లిం డ్సేల ఒత్తిడి మూలంగా మహరాష్ట్ర్రులకు సహాయంచేసి హెదరా 
లీని నాశనం చేయడానికే (బిటెషువారు నిశ్చయించుకొన్నారు. ఇ హాదర్‌ పట్ల చూపిన 
నమ్మకదోహానికి కొద్ది సంవత్సరాలలోనే వారు విపరీత పరిణామాలను ఎదుర్కొ 
నవలసి వచ్చింది. 1780 లో హైదరాలి బబిటిషువారిపై పగ తీసుకోవడం 
(ప్రారంభించాడు. కర్తాటకణు దండెత్తి నలుదిశలా వీరవిహారము గావించి అనేక 
(బిటిషు సైనికులను వధించాడు. అదే సంవత్సరంలో బిటిషువారికి, నిజాంకు 
వ్యతిరేకంగా భారతదేశంలోని ప్రధాన రాజ్యాలతో ఒక (ప్రతిపక్షకూటమి ఎర్పాట 
య్యింది. నానాసాహెబ్‌, సింధియా, భోస్లే, హైదరాలీ కలిసి బబిటిషు స్థావరా 
లను ముట్టడించ నిర్ణయించారు. 1780 జూలైలో హైదర్‌ తన పథకం, మేరకు 
కర్ణాటక (పాంతం పె సేనల్ని నడిపించాడు. ఇది మద్రాసులోని బ్రిటిషు వర్గాలకు 
దిగ్భాంంతి గలిగించింది. ఒక్క వారం రోజుల్లో కాంచిపురాన్ని ముట్టడించి, పోర్టు 
నోవా వరకు వెళ్ళగలిగాడు. పొలిలూరు వద్ద జరిగిన యుద్ధంలో కల్నల్‌ బైలీ 
చిత్తుగా ఓడిపోయాడు. మదాసు రాష్ట్రమంతా ఇది సంచలనాన్ని గలిగించింది. 
బక్సార్‌ యుద్ధవీరుడుగా పేరుబడిన సర్‌ హెక్టర్‌ మనో బిటిషుసేనలకు నాయ 
కత్వం వహించి హైదరాలీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాడు. కానీ అతను 
దాదాపు 500 సైనికులను పోగొట్టుకొని తుపాకులను కాంచిపురం చెరువులో 
పారవేయించి మద్రాసుకు వెనుదిరగ వలసి వచ్చింది. ఆ సమయంలో హెదర్‌ 
ఆంగ్లేయ సైన్యాలను తరిమివేయగలిగివుంటే మదాసుని సునాయాసంగా వశప 
రచుకొని వుండేవాడని సర్‌ ఐర్‌కూట్‌ తర్వాత అభిప్రాయపడ్డాడు. కూట్‌ సేనలు 
బెంగాలు నుంచి వచ్చి అనేక విజయాలు సాధించి ఆదుకొన్నకారణంగా బిటి 
షువారు తమ పరువు దక్కించుకోగలిగారు. కానీ దీనిచే పరిస్థితులలో పెద్ద 
మార్పులేవీ రాలేదు. హైదర్‌ కర్ణాటకలో చాల ప్రాంతాన్ని తన చేజిక్కించుకోగలి 
గాడు. మిదకూటమిలోని వారిలో శాయశక్తుల కృషిచేసి (బ్రిట్‌ిషువారిని పటి 
౦గా ఎదుర్కొన్నది హైదర్‌ ఒక్కడు మాత్రమే. మహరాష్ట్ర్రులు బిటిషువారిత 
సాలె వద్ద ప్రత్యేక సంధి కుదుర్చుకొన్నారు. 

కొద్ది నెలల తర్వాత 1782 డి3 సెంబరులో చాదర్‌ మరణించాడు. (పతి 
పక్షసమాఖ్య నేర్పరచుటలలోనే గాక బ్రిటషువారిని శక్తివంతంగా (ప్రతిఘటించే 


కార్యక్రమంలో కూడా అతని పాత మిక్కిలి గణనీయమైంది. కంపెనీ (పభుత్యా 


ఇ 
a 
|] 
హక 


cer 
లా 


4 టిప్పు సుల్లాను 


నికి అతను కలిగించిన నష్టము మరెవ్వరూ కలిగించలేదు. సింధియా కూడా 
ిటిషువారితో రాజీపడ్డాడు. నిజాం ఒక్క తుపాకీగుండు కూడ పేల్చలేదు. నానా 
సాహెబ్‌ తన రాజ్యంలో అధిక భాగాన్ని బిటిషువారికి పోగొట్టుకొన్నాడు. ఉదాత్త 
మైన సమిష్టి లక్ష్యముతో గాక వ్యక్తిగత దురాశలతో యీ రాజ్యాలు ఒకటయ్యాయి. 
అభీష్టాలు నెరవేరగానే మళ్ళీ యథాతథం పాత దారులే (తొక్కి, వ్య క్రిగత అసూ 
యలకు, పేచీలకు (ప్రాధాన్యమిచ్చాయి. యుద్ధము ముగియకముందే హౌరర్‌ 
మరణించాడు. దీనితో రాజకీయ (పాధ్యాన్యమంతా ఒక ఐరోపా వలస (ప్రభుత్య 
అధికారాన్ని కూలదోసే ప్రయత్నాన్నుంచి ఒక స్వదేశీ రాజ్యాన్ని సర్వనాశనం 
చేసే కార్యక్రమం వైపు మళ్ళింది. అంతకుముందు మైసూరుకు పోగొట్టుకొన్న 
[ప్రాంతాలను పునరా(క్రమించుకొనడానికి మహరాష్ట్రులు ఆసక్తిపరులయ్యారు. 


అధికారము చేపట్టుట, ఆం గ్రేయులతో యుద్దము 


హైదరాలీ మరణానంతరం (ప్రసిద్ధి గాంచిన అతని కుమారుడు టిప్పు అధికారా 
నికి వచ్చాడు. ధైర్యసాహసాలలో, సంకల్పసిద్ధిలో, ఉదాత్త భావాలలో అతను 
తండ్రిని మించినవాడు. 1750 నవంబరు 10 వ తేదీన కోలారు మండలంలోని 
దేవనహల్ళిలో టిప్పు జన్నించాడు. అతను జన్మించడానికి ముందు టిప్పు తల్లి 
ఆర్కాటులోని టిప్పు మస్తాన్‌బాలియ సమాధిని సందర్శించి పుత్రుని పొందడా 
నికై పూజలు చేసిన కారణంగా అతనికి టిప్పు అని పేరు పెట్టడం జరిగింది. 
టిప్పు తాతగారి పేరు ఫతేమహమ్మదు అవటంవల్ల అతనికి ఫతే అలీ అని మరో 
పేరుగూడ వుండేది. హైదర్‌ వలెకాక టిప్పు సమకాలిక విలువలతో ముడివడిన 
పాండిత్యాన్ని పరపాలనా మెలకువలను, యుద్ధ ఐద్యలను క్షుణ్ణంగా అభ్యసించా 
డు. చాల చిన్నవయస్సులోనే తండి వెంట అనేక దండయాటతలలో పాల్గొన్నా 
డు. 1763 లో హైదర్‌ మలబారును ముట్టడించినప్పుడు టిప్పుకు మొట్టమొద 
టిసారిగా యుధ్ధ అనుభవము కలిగింది. మొదలి మెసూరు యుద్ధసమయంలో 
టిప్పు. నిజాంతో చాకచక్యంగా జరిపిన సంప్రదింపుల కారణంగా నిజాం అత 
నికి ఫతే అలీకాన్‌' అనే బిరుదునిచ్చాడు. ఆ యుద్ధపు చివరి ఘట్టంలో అతను 
మ(దాసు వరకు సెన్యంతో వెళ్ళి సెయింట్‌ థామస్‌ ప్రాంతంలోని మద్రాసు గవ 
ర్నరు కౌన్సిల్‌ లోని సభ్యుల ఇండ్లను కొల్లగొట్టాడు. 1769-72 మధ్యజరిగిన 
మైసూరు-మరాఠా యుద్ధంలో చురుకుగా పాల్గొన్నాడు. రెండవ మైసూరు యుద్ధం 
[1పపారంభమయే నాటికి అతను యుద్ధ నైపుణ్యంలోను దౌత్యరీతులలోను విశిష్ట 
అనుభవాన్ని గడించాడు. 1780 సెప్టెంబరులో కల్నల్‌ బైలీపె, 1782 ఫిబవ 
రిలో కల్నల్‌ బైత్‌ వెట్‌ పె దెబ్బదీయడంలో అతను (పధానపాత వహించాడు. 
మోదర్‌ మరణించే సమయంలో టిప్పు మలబారు తీరంలో కల్నల్‌ హాంబర్‌ 
స్టోన్‌ను ఎదిరించడంలో నిమగ్నమై వున్నాడు. 


6 టెప్పు సులాను 


టిప్పు అధికారానికి రావడం మాతం శాంతియుతంగానే జరిగింది. ఉత్త 
రంలో కృష్ణానదినుంచి దక్షిణములో దిండిగల్లు వరకు గల దాదాపు 400 మైళ్ళవాడ 
వు, పడమర మలబారు నుంచి తూర్పు కనుమలవరకు ఉండే 300 మైళ్ల వెడల్పు 
గల అతి శక్తివంతమైన రాజ్య మతనికి సంక్రమించింది. కాని అట్టి తన విశాలమై 
న, సంపన్నమైన రాజ్యాన్ని చూసి ఓర్వలేని ప్రక్క రాజ్యాల మూలంగా టిప్పుకి 
తగిన రక్షణ లేకపోయింది. అందుచేత అమిత వ్యయ ప్రయాసలతో అతను జీవి 
తాంతము యుద్ధాల వలయంలో గడపవలసి వచ్చింది. బిటిషువారి దౌత్యాధి 
క్యత భారత దేశ రాజ్యాల కూటమిని ఛేదించడమే కాక మహరాష్ట్రులు తమకి 
సన్నిహితులయేట్లు చేసుకుని, టిప్పు తమ సంధిషరతులకి అంగీకరించేట్లు వత్తిడి 
చేశారు. సింధియా సహాయంతో అండర్సన్‌ టిప్పుకి వ్యతిరేకంగా ఒడంబడిక 
కుదుర్చుకోవడంలో నివగ్నమయ్యాడు. టిప్పు మలబారు వదలి కర్పాటక చేరగా 
నే, బిటిషువారు మంగళూరు, బిద్నూరులను ఆక్రమించుకొన్నారు. టిప్పుని 
ఏదో విధంగా పదవీచ్యుతుని చేయడానికై మైసూరు రాణి, బ్రిటిషువారి సహా 
యంతో రహస్యంగా పథకాలు వేయ నారంభించింది. దీనికై కల్నల్‌ ఫుల్లర్‌టన్‌ 
దక్షిణంనుంచి శ్రీరంగపట్నం వెళ్ళాడు. అంతేకాకుండా (బ్రిట్‌షువారు మలబారు 
[ప్రాంతంలోని స్థానిక నాయకులను టిప్పుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయ 
మని పపోత్సహించారు. ఆ విధంగా రాజ్యాన్నధిష్టించిన సమయంలో టిప్పు 
పరిస్థతి అనేక సమస్యలతో కూడుకొని మిక్కిలి దయనీయమైనదిగా తయార 
యింది. 

అట్టి క్లిష్టపరిస్థితులను అధిగమించి టిప్పు దేశీయ, విదేశీ శత్రువుల దురుద్దె 
శాలను అమిత నేర్పుతో చేదించగలిగాడు. (బిల్‌షువారి పె మిక్కిలి సాహసంతో 
జరిపిన యుద్ధం మూలంగా వారే స్వయంగా శాంతిని కాంక్షించి సంధి పయ 
త్నాలను ఉప(క్రబంచారు. భీకర పోరాటం కొనసాగించే సమయంలో కూడ గౌర 
వ(పదమైన శాంతి ఒప్పందానికి శత్రువు అభిలషంచిన పక్షంలో సంప్రదింపు 
లకు తను అవకాశాన్ని నిరాకరించగూడదనే సిద్ధాంతాన్ని అనుసరించాడు టిప్పు. 
సాల్చె సంధితో మిత్రరాజ్యకూటమి అంతంకావడం, అంతకుముందు మైసూరుకి 
పోగొట్టుకొన్న [పాంతాలను తిరిగి ఆక్రమించుకోవడానికి మహరాష్ట్ర్రులు జరిపిన 
కుట్రలు, మైసూరుతో హృదయపూర్వకంగా సహకారంలో నమ్మకములేని ప్రైంచి 
వారి నిలకడలేని సిద్ధాంతాలు, ఐరోపా, అమెరికాలో బ్రిట్‌షువార్ము యుద్ధ కలాపా 
లను ముగించుకొని, భారతదేశంపె పూర్తిగా దృష్టిని కేందీకరించడం-మొద 


“౨ 
ర 


అధికారము చేపట్టుట, ఆంగ్లేయులతో యుద్ధము 7 


లైన కారణాలచే టిప్పు యుద్ధాన్ని ఒక కొలికికి తేవలసి వచ్చింది. అందువల్ల 
ఉత్తరోత్తరా (బటిషువారిప్ర బల(పపదర్శనకు తగు శక్తిని పుంజుకునేందుకు వీలుం 
టుందని గూడ అతను తలపోశాడు. 

అదృష్టవశాత్తు కొద్ది కాలంలోనే పరిస్థితులు టిప్పుకి అనుకూలంగా పరిణ 
మించాయి. 1783 ఎప్రిల్‌ 27 వ తేదీన సర్‌ఐర్‌కూట్‌ మరణించాడు. అంతకు 
కొద్ది రోజులు ముందు 1783 మార్చిలో (పెంచి సేనానాయకుడు బుస్సీ 27 
నౌకలు, 5,000 మెనికులతో భారతదేశం చేరుకొన్నాడు. అడ్మిరల్‌ స(ఫేస్‌ అనే 
(పెంచి నౌకాదళాధికారి బిటిషువారికి బెంగాలునుంచి వచ్చే సరఫరాలకు అంత 
రాయం కలిగించాడు. మదాసులో బబిటిషువారి ఖజానా ఖాళి అయింది. వారికి 
ఆర్కాటు నవాబుతో తగాదాలు రోజురోజుకీ ఎక్కువయ్యాయి. టిప్పు ఆ సమ 
యంలో కొన్ని మెరుపు దాడులు జరిపి మలబారు బిద్నూరులలో పోగొట్టుకొన్న 
(పపాంతాలన్నిటినీ అక్రమించుకొన్నాడు. మదదాసు ప్రభుత్వం (పతీకారంలో దాడి 
జరిపి టిప్పు దృష్టిని మల్లించడానికై కడపను ముట్టడించింది. దీనిన టిప్పు అతి 
చాకచక్యంతో (తిప్పికొట్టి ఆశాభంగము కలిగించినా దక్షణం నుంచి చొచ్చుకొ 
చ్చిన బబిటిషుసేనలు కొంత ముందుకు వెళ్ళగలిగాయి. మైసూరు పూర్వపు 
రాజైన నంజరాజ ఒడియారు యొక్క పట్టపురాణి లక్ష్మమ్మ ణి మైసూరు సింహా 
సనాన్ని ఎదో విధంగా తన కుటుంబానికి తిరిగి రాబట్టుకోవడానికై బిటిషువారితో 
కలసి కుట్ర కొనసాగించింది. ఫలితంగా కల్నల్‌ లాంగ్‌ దక్షిణాదినుంచి బయలు 
దేరి కరూర్‌, దిండిగల్‌ మరికొన్న కోటలను కూడా ఆ[కమించుకున్నాడు. తన 
సైన్యంలోని కొంతమంది నమ్మక (ద్రోహులు కనిపెట్టి ట్టిపు వారిని కఠినంగా 
శిక్షించాడు. జనరల్‌ స్టూవర్ట్‌ కడలూరు వద్ద సైనిక దిగృంధమునకు గురి అయ్యా 
డు. అందుచేత దక్తిణంలోవున్న సైన్యం అతనికి సహాయంగా వెళ్ళవలసిన అవ 
సరం ఎర్చ్పడింది. ఆవిధంగా రాణి పన్నాగాలు విఫలమయ్యాయి. 

ఇంతలో ఇంగ్లండు, ఫ్రాన్సు దేశాలు మధ్య ఐరోపాలో సంధి కుదిరిందనే 
వార్త 1783 జూన్‌ 4 తేదీన మద్రాసు చేరింది. కడలూరులో పరిస్థితి మరీ క్షిష్ట 
ముగా వున్న కారణంగా బిటిషువారు (ఫైెంచి వారిచేత కాల్పులు విరమణ అంగీ 
కరింపజేయడానికి తాపత్రయ పడ్డారు. (ఫెంచివారి సహాయంతో టిప్పు సైన్యం 
(బిటిషువారిని లొంగదీయడానికి వత్తిడి తెచ్చింది. కాని సంధి కుదిరిందనే వార్త 
పరిస్థితులను తారుమారు చేసింది. బుస్సీ కాల్పుల విరమణ వెంటనే ఒప్పుకొని 
టిప్పని గూడ యుర్ధమునుంఒ ఎరబుంచుకొమ్మన కోరాడు. అప్పు మొదట 


8 టెప్పు సులాను 


సంకోచించినా. ప్రైంచివారి పోటీ ఆవిధంగానైనా తొలగుతుందని, బొంబాయి 
సైన్యాలు పశ్చిమ తీరాన్ని మట్టడిస్తాయేమోనని, దక్షిణం నుంచి మద్రాసు సైన్యం 
విజృంభించ వచ్చని, తన ఉద్దేశాన్ని మార్చుకొన్నాడు. 1783 ఆగష్టు 2వ తేదీన 
అతను మంగళూరు వద్ద (బిటిషువారితో ఒక ఒడంబడికకు ఒప్పుకొన్నాడు. దానితో 
తూరు. పడమటి తీరాలలో యుద్ధము తాత్కాలికంగా ఆపుజేయబడింది. 

ఒడంబడిక షరతులను (బిటిషువారు హృదయపూర్వకంగా అమలు జరుప 
లేదు. పరిస్థితి కొద్దిగా మెరుగుపడడంలో దక్తిణంనుంచి మళ్ళీ ఎదుర్కొనడం 
[పారంభించారు. లాంగ్‌ స్థానంలో కొత్తగా నియమించబడిన కల్నల్‌ పుల్లర్‌టిన్‌ 
1783 నవంబరులో పాల్తాల్‌, కోయంబతూరులను ఆక్రమించాడు. ఒడంబిక షర 
తులను విస్మరించి బొంబాయి నుంచి జనరల్‌ మెక్షియాడ్‌ మంగళూరులోగల 
సేనలకు కావలసిన సరకులను అందజేశాడు. ఒడంబడిక సూత్రాలను ఆ విధంగా 
కాలదన్నడం సహించని టిప్పు మంగళూరులోని (బిల్‌షు సైన్యాన్ని లొంగిపోవ 
లసినదిగా అదేశించాడు. మంగళూరును కైవసం చేసుకొనడం టిప్పుకి గొప్ప 
అనుకూలంగా పరిణమించంది. 

యుద్ధసమయంలో ్రెంచివారి ప్రవర్తన టిప్పు దిగ్భ్రాంతి చేసింది. బుస్సీ 
నాయకత్వంలోని (పెంచి సెనిక సహాయం కోరినప్పుడెల్ల దొరకుతుందిని చెపుతూ 
వచ్చిన (ఫ్రాన్సు ఐరోపాలో సంధి కుదిరిన మరుక్షణమే భారతదేశంలో యుద్ధ 
విరమణ చేయడం స్వదేశీ రాజులందరినీ ఆశ్చర్యపరచింది. సంధి వార్త తెలి 
సిన వెంటనే బుస్సీ టిప్పుని యుద్ధాన్నుంచి విరమించుకోమని కోరాడు. అంతే 
కాకుండా కొసిగ్ని నాయకత్వంలో టిప్పుకి సాయంచేయడానిక పశ్చిమతీరం 
వెళ్ళిన పెంచి సైన్యాన్ని వెనక్కు రమ్మని ఆదేశించి టిప్పుకి అగ్రహం కలిగిం 
చాడు. చివరికి టిప్పు కొలువులో జీతం పుచ్చుకుంటున్న లాలి. బౌక్సిలాబ్‌ 
వంటి (ప్రంచి నాయకులు పోరాటం కొనసాగడానికి నిరాకరించారు. వర్సే సంధిలోని 
పదహారవ నిబంధన మేరకు ఇంగ్లండు, (ఫాన్సులు మాతమే కాక వాటి మిత్ర 
రాజ్యాలకు కూడ శాంతి పరిరక్షణలో భాగముందని, భారత దేశంలో (ఫెంచి 
వారు తమ స్థావరాలను తెరిగి పొందడానికి ట్‌ప్పు యుర్ధవరమణ చేయడం 
తప్పనిసరియని బుస్సీ వాదన. నిజానికి బుస్సీ శాంతిస్థాపనకు తానే కారకుడనే 
పేరు ప్రఖ్యాతులు పొందటానికి తాపష్తతయపడ్డాడు. 1783 ఆగస్టు 2 వ తేదీన 
కుదిరిన ఒడంబడికతో బుస్సి్‌ తన అభీష్టములో కొంత సాధించాడు. తక్కినది 
కూడ సాధించే ఉద్దేశముతో టిప్పు వద్దకు, మదాసులోని బిటిషువారి వద్దకు 


అధికారము చేపట్టుట, ఆంగ్లేయులతో యుద్ధము 9 


రాయబారుల్ని పంపి శాంతి సాధనకు (పయత్నించాడు. కానీ వారిద్దరిలో ఒకరు 
కూడ బుస్సీ మధ్యవర్తిత్యాన్ని అంగీకరించలేదు. అందుచేత అతను మిక్కిలి 
నిరుత్సాహపడ్డాడు. అంతకు ముందు గల తన సెక అపజయాలన్నిటిని ఒక 
దౌత్యవిజయంతో కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. రెండవ 
మెసూరు యుద్ధంలో ఆ విధంగా (పెంచివారు వేసుకొన్న పథకాలకు, చేసిన 
వాగ్లానాలకు. జరిగిన ఫలితాలకు పొత్తు కుదరనందున మిక్కిలి ఎవాద(గస్తమెం 


ర 


(పెంచి వారికి భారతదేశంలో తమ అధికారాన్ని పునరుద్ధరించుకోవడానికి 
ఒక మంచి అవకాశమే లభించింది. కాని అట్టి సదవకాశాన్ని (ఫెంచివారు చేజే 
తులా జారవిడుచుకొన్నారు. బలంలోగాని నమ్మ కములోగాని (ఫంచివారికి టిప్పుకి 
మించిన సన్మిహితుడు దొరికేవాడుకాదు. కానీ తమ అనుమానాలతో అలక్ష్య వె 
ఖరితో తమకు తాముగా అపార నష్టాన్ని కోరి తెచ్చుకొన్నారు. 

బిద్నూరు, మంగళూరులు ఆక్రమణ జరగడంతో తమకు గలిగిన ఆర్థిక 
నష్టము. ప్రతిన్టాభంగము, ఇతర గడ్డుపరిస్థతులు, (బటిషు వారిని టిప్పుతొ సంధికి 
నిర్బంధించాయి. వారన్‌ హేస్టింగ్పుకు బొత్తిగా ఇష్టము లేకపోయినా, మదాసు 
గవర్నరు లార్హు మెకార్‌ల్నె టిప్పుతో సంధిచేసుకోవడానికి ఇష్టపడి స్వయంగా 
సంధి ప్రయత్నాలు ప్రారంభించాడు. 1783 ఫిబ్రివరిలో తంజావూరు రాజువద్ద 
వకీలయిన శంభాజీని టిప్పు వద్దకు రాయబారము పంపి, తమ తమ ప్రాంతాలను 
పునరుద్ధరించుకొని యుద్ధ ఖైదీలను మార్పుచేసుకోవడానికి ఇష్టపడుతున్నాడేమో 
కనుక్కోమన్నాడు. ఈ షరతులు అంగీకార యోగ్యంగా లేనట్లయితే మైసూరు 
సరిహద్దులోగల పుదుక్కోట, మల్పడి మొదలైన (పాంతాలనిచ్చి అయినా 
సంధికుదుర్చుకోవడానికి మదాసు ప్రభుత్వం మొగ్గుచూపింది. కాని ఇది నచ్చని 
వారన్‌ హేస్టింగ్స్‌, అంగ్లేయుల ఆసక్తి కేవలం టిప్పుని మరింత అడిగి 
పుచ్చుకోవడానికో లేదా యుద్ధాన్ని మరింత పట్టుదలతో కొనసాగించడానికో మాత్రమే 
దోహదం చేస్తుందని; ఒకవైపు శాంతిని కాంక్షిసూ మరోవైపు యుద్ధ ఖర్చులను 
రాబట్టుకోవడానికి ప్రయత్నించడం విడ్డూరమని, యిట్టి సిద్ధాంతము భారత దేశంలో 
ఫలించదని తేలియజేశాడు. శాంతి స్థాపనలో తమ సదుద్దేశాన్ని వ్య క్రీకరింపజేయడానికై 
ముందుగా యుద్ధాన్ని ఆపుచేయడంలో మదాసు తీసుకొన్నచొరవను బెంగాలు 
(ప్రభుత్వం దుయ్యబట్టింది. 


గా 


అట్ట ఆక్షేపణలేవీ లెక్కచెయ్యుక మెక్కార్‌ల్నె అనేక సూచనలుగల పట్టిలత 


“10 టెప్పు సుల్తాను 


1783 అక్టోనేరులో మద్రాసు చేరుకొన్న టిప్పు యొక్క వకీళ్ళతో మంతనాలు 
కొనసాగించాడు. వెంటనే వకీళ్ళతో ఒప్పందాలు కుదరనందున అన్ని అంశాలను 
విశదంగా చర్చించడానికై ఒకరిద్దరు కమిషనర్లను టిప్పు వద్దకు పంపడానికి 
_మెక్కార్‌ట్నె అంగీకరించాడు. సారంగా, కౌన్సిల్‌లో సీనియర్‌ సభ్యు డైన సాడ్డియర్‌ని, 
గవర్నరు యొక్క అంతరంగిక కార్యదర్శి యెన స్టాంటన్‌ని టిప్పువద్దకు 1783 
నవంబరులో పంపటంజరిగింది. కాని తమ ఆక్రమణలో వున్నస్థలాలు, ఖైదీలలో 
ఎది ముందు మార్పుచేయాలన్న అంశంపై ఆ ఇద్దరి కమీషనర్లలో ఏకాభ్మిపాయం 
కుదరనందుచేత, హడ్డ్లస్టన్‌ అనే వ్య క్తి అధికారాలతో కమీషన్‌లో మరో సభ్యుడిగా 
నియమించబడ్డాడు. కమీషనర్లు మంగళూరు చేరి టిప్పుకి ఒక పత్రాన్ని 
సమర్పించారు. అందులోని అంశముల (ప్రకారం టిప్పు కర్ణాటక (ప్రాంతాన్ని 
వెంటనే వదిలి, సాల్చెసంధి షరతులమేరకు తన వద్దగల బ్రిటిషు కైదీలను 
విడుదలచేయాలి. సాల్బెసంధి ప్రస్తావన టిప్పుకి ఆగ్రహాన్ని కలిగించింది. కర్ణాటకలో 
కొన్ని ప్రాంతాలు మైసూరుకు అప్పజెప్పాలని తనను వదలి బబిటిషువారి పక్షం 
చేరిన అయాజ్‌ను వెంటనే విడిపించాలని కోరుతూ తన షరతులను టిప్పు 
కమీషనర్లకు తెలియజేశాడు. వీటికి అంగీకరించని కమీషనర్లు తమ మరికొన్ని 
సరికొత్త షరతులను టిప్పు ముందుంచారు. ఆక్రమణలో వున్న స్థలాల బదలీలాంటి 
అన్ని అంశాలను సర్దుబాదు చేయడం మిక్కిలి కష్టతరమైన పని. కాని ఇరుపక్తాలు 
శాంతిని గాంఢంగా కోరుతున్నందుచేత, ఆం గ్లేయులు డిండిగల్లు, కన్ననూరులను 
తమ ఆధీనములో కలిగి వున్నంతవరకు టిప్ప ఆర్కాటు, సాత్తుగర్‌లను స్వాధీనములో 
వుంచుకోవచ్చని అంగీకరింప బడింది. యుద్ధఖైదీలందరిని విడుదల చేసిన తరు 
వాత తమ ఆధీనములోని ప్రాంతాలను వదలిపెట్టాలి. 1784 మార్చి 11వ తేదీన 
సంధి ప్యత్రముపై సంతకాలు చేయటం జరిగింది. 

(బిటిషుయు గపు భారతదేశ చరి[తలో మంగళూరు సంధికి అత్యంత (పాధ్యాన్యత 
వుంది. అంతరంగిక కుట్రలు తలలెత్తుతు, (ఫెంచివారు యుద్ధం నుంచి విరమించుకొని 
సహాయము నిరాకరించిన సమయంలో మహరాష్ట్రులు పాతపగ తీర్చుకోవడానికై 
(బిటిషువారితో చేతులుకలుపుతామని బెదిరించే తరుణంలో, అప్పుడప్పుడే 
అధికారానికి వచ్చిన టిప్పు తన షరతులను ఆంగేయులచే అంగీకరింప జెయడంవల్ల 

_ ఇది అతనికి ఘనవిజయమని చెప్పవచ్చు. స్వదేశీ రాజులతోగల (బిటిషు సంబంధాల 
పరిధిలో ఆంగ్లేయులకు అనుకూలంగా లేని సంధి బహుశా 1769 లోని సంధికి 
మినహా మరేదీలేదు. కానీ ప్రస్తుతపు సంధి విషయంలో ఇది జరగలేదు. అనేక 


అధికారము చేపట్టుట, ఆంగ్లేయులతో యుద్ధము - 11 


విధాల ౦0 సంధి లీప్పుకు అనుకూలమైంది. చుంగళూరు. బిద్నూరు 
పోగొట్టుకోవడం వల్ల, మహరాష్ట్ర్రులు బబిటిషువారితో కలసి ఉగ్రరూపం దాల్చడం 
చేత, అమెరికాలోను ఐరోపాలోను (బిటిషువారు పోరు సాధించిన కారణాలచే 
యుద్ధము విపరీత పరణామాలు దాల్బ నారంబించిన సమయంలో అధికారానికి 
వచ్చిన టిప్పు అల్లి సుదీర్ర యుద్ధాన్ని గౌరవ(పదమైెన ముగింపుకు తేగలిగాడు. 
టిప్పుని ఎదో విధంగా తమ వలయంలోకి లాగాలని లేరా అంతకు ముందు 
తాము పోగొట్టుకొన్న (ప్రాంతాలను మైసూరు నుంచి పొందాలని కాంక్షించిన 
మహరాష్ట్రులకు ఈ సంధి ఆశాభంగమే కలిగించింది. మంగళూరు సంధి మరి 
రెండు వఐధాలుగా గూడ మహరాష్ట్రుల ప్రయోజనాలకు అంతరాయం కలిగించింది. 
సాల్ఫెసంధి (పకారం ఆంగ్లేయులకు, టిప్వుకి మధ్య శాంతికి మధ్యవర్తిత్వం 
వహించే బాధ్యత మహరాష్టులకుం డేది. కానీ ఇది మంగళూరు సంది సమయంలో 
విస్మరించబడింది. సాల్చే సంధిలో రక్షణకై మిత కూటమిని ఎర్పరచుకునే వీలు 
మహరాష్ట్రులకు కల్పించబడింది. కానీ అన్ని రాజ్యాలు ఖచ్చితమైన తటస్థవిధానాన్ని 
అనుసరించాలని మంగళూరు సంధి నిర్దేశించినందువల్ల, ఆ సౌకర్యం గూడ 
హరింపబడింది. తాను స్యయంగా టిప్పుపె దెబ్బతీయడానికి పథకాలను పూర్తిచేసే 
సమయంలో సింధియా యొక్క మధ్యవర్తిత్వం లేకుండా మదాసు ప్రభుత్వం 
(ప్రత్యేక సంధి కుదుర్చుకోవడాన్ని నానాసాహెబ్‌ గర్జించి మంగళూరు వద్ద జరిగిన 
లావాదేవీలన్నిటినీ త్మీవంగా ఖండించాడు. కొద్దికాలం తరువాత మహరాష్ట్రులు 
మైసూరును ముట్టడించినప్పుడు (బిల్‌షువారు తాటస్థ్యము వహించి మహరాష్ట్ర లకు 
సహాయాన్ని అందించాడనికి మంగళూరు సంధిషరతులు అడ్డమవుతున్నాయని 
సాకి చెప్పి మిన్నకుండిరి. 

(బిల్‌షువారిని యుద్ధవరమణ క్రై కక్కుర్తి పడజేయించి సంధి షరతులను 
అంగీకరింపజేయులచే టిప్పు మిక్కిలి సంతృప్తిచెందాడు. బిటిషువారికి అట్టిస్థితి 
కలగడానికి అనేక కారణాలున్నాయి. వారి మాటల్లోనే చెప్పాలన్న “నిర్దన [ప్రాంతాలు 
' భీకరమైన కరవు, ఖాళి ఖజానా, ఎంత (పయత్నించినా దొరకని అప్పులు, పరి 
పాలనకగు అధిక వ్యయము, నిలకడలెని ఆర్థికాదాయము, సర్వత్రా తాండవం 
చిన నిరుత్సాహము అన్ని కలసి ఆ సమయంలో ఎటువంటి సంధికైనా అంగీక 
రించునట్లు చేశాయి.” వారన్‌ హేస్టింగ్స్‌ యీ సంధికి కారకుడైన అధికారులం 
దరినీ ఉద్యోగాలనుంచి తొలగించడానికి ఒక సందర్భంలో యోచించినాడనే 





' చూడు: Military Sundry Book. Vol. 60 B P. 367. 


12 టిప్పు సుల్తాను 


విషయం యీ సంధి బిటిషువారికి ఎంత ఆశాభంగం కలిగించిందో ఊహించవ 
చ్చు. ఇది మిక్కిలి “అవమానకరమైన ఒపుందమ ని అతను బహిరంగంగా 
పేర్కొన్నాడు. వీలైనంత త్వరలో దీనిని త్రోసిపుచ్చడానికి అందరూ కృషి చేయ 
వలసిందని ఉద్చోధించాడు సర్‌ హాక్టర్‌ మనో. మొదటి మైసూరు యుద్ధం తర్వాత 
బిటిషువారికి కలిగిన రెండవ పెద్ద దెబ్బే యిది. టిప్పు ఆ విధంగా తన పరిపా 
లనా కాలపు మొదటి ఘట్టంలో తన అధికారాన్ని నేర్పుగా నిలదొక్కుగోగలిగా 
డు. సాధారణంగా భారతదేశంలో వారసత్వపు సమస్య అతి క్షిష్ణమైంది, అందు 
లోనూ ఒక రాకుమారుడు యుద్ధ సమయంలో సింహాసనానికొచ్చినపుడు ఇది 
మరీ అనిశ్చితితో కూడుకొన్నది. కాని టిప్పు మిక్కిలి విజయవంతంగా కష్టాలను 
అధిగమించి తన శత్రువుల ఆటకట్టగలిగాడు. (బిటిషువారికి తమ ఆధీనంలోని 
మూడు రాష్ట్రాల నుంచి మాత్రమేగాక మాతృదేశం నుంచి కూడ కావసిన సైన్యా 
లు, సామగి, ఇతర సహాయలని తెప్పించుకోగల వీలుంది. టిప్పుని ఓడించే 
దాక అతనితో సంధి చేసుకోవడాన్ని గవర్నర్‌ జనరల్‌ వారన్‌ హేస్టింగ్స్‌ వ్యతిరే 
కించాడు. మైసూరు కోసాప్రాంతంపె తన నౌకాదళాన్ని పంపి టిప్పుని కలవర 
పరచగల శక్తి బొంబాయి రాష్ట్రానికుంది. తూర్పు, దక్షిణ దిశల నుంచి మదాసు 
సైన్యాలు చొచ్చుకొని రావడం చేత పశ్చిమ (ప్రాంతాలను రక్షించుకోవడం టిప్పుకి 
(ప్రధాన సమస్యగా పరిణమించింది. దీనికి తోడు బిటిషువారి సహాయంతో టిప్పుని 
గద్దె దించడానికి మైసూరు రాణి చేసిన కుట, కృష్ణానదీ తీరంలోని ప్రాంతాలను 
కైవసం చేసుకోవడానికి మహరాష్రులు అవలంబించిన చర్యలు, _ఫెంచవారు 
యుద్ధవిరమణ చేయడం-ఇవన్నీ మిక్కోలి సోచనీయ పరిస్థితులను కలిగించా 
యి. కానీ (పతిభా(పపత్తులకు (ప్రబల నిదర్శనము. 


మహారాష్టుంలతో, నిజాంతో యుద్దాలు 


మధ్యవర్తులుగా వ్యవహరించవచ్చని, మెసూరుకు ఉత్తరంగా ఒకప్పుడు తమ 
అదీనములోని (పాంతాలను తిరిగి కవసము చేసుకోవచ్చని ఆశించిన మహరా 
ష్ట్రులకు ఆశాభంగము కలిగించిన మంగళూరు సంధి ఉత్తరోత్తరా సంభవించిన 
తగాదాలకు మూలకారణమైంది. రెండవ మైసూరు యుద్ధం తర్వాత టిప్పుపేరు 
(ప్రతిష్టలు పెరిగిన కారణంగా చుట్టుపక్క రాజ్యాలకు అసూయ కలగడం (పారం 
భమైంది. కృషానది ప్రాంతములో పూర్వము పోగొట్టుకొన్న ప్రాంతాలను మహ 
రాష్ట్రులు మరచిపోలేదు. మోదర్‌ మరణానికి ముందు నానాసాహెబ్‌ ఆ ప్రాంతా 
లను స్వాదీనపరచమని, అట్టా చేయకుంటే బిటిషువారితో చేతులు కలుపుతా 
నని బెదిరించాడు. హైదర్‌ మరణము అలాంటిది సాధించడానికి మంచి అవకా 
శంగా తోచింది. కాని టిప్పు లొంగడానికి నిరాకరించాడు. దానిపై సింధియా 
టిప్పుకు వ్యతిరేకంగా సైనిక ఒప్పందానికై బిటిషువారిని సంప్రదించాడు. నానా 
సాహెబ్‌ సహకారం ఎలాగూ వుంది. 1783 అక్టోబరు 13 వ తేదీన సింధియాకు 
(బిటిషువారికీ సంధి కుదిరింది. దాని ప్రకారం కర్ణాటకలోని ఆక్రమిత ప్రాంతా 
లను అప్పజెప్పమని తనవద్దగల ఖైదీలను విడుడేలజేయవ లెనని నానా టిప్పుని 
కోరాలి. దానికి టిప్పు ప యుద్ధం ప్రకటించాలి. కాని నానాసాహబ్‌కు సింధి 
యాతో అభ్మిపాయభేదాలేర్పడిన కారణంగా యీ సంధి అమలు జరగలేదు. టిప్పుపె 
కత్తి కట్టడానికి నానా నిజాంతో గూడ మంతనాలు ప్రారంభించాడు. కాని మహరా 
ష్రులు ఉద్దేశాలను పసిగట్టిన టిప్పు ఇంతలో (బిలిషువారితో యుద్ధాన్ని ముగించి 
మహరాష్ట్రుల ఆట కట్టాడు. దీనితో మైసూరు మహరాష్ట్రుల సంబంధాలు మరీ 
దిగజారినాయి. 

నిజాం 1761 లో అధికారానికి వచ్చిన నాటినుంచి మెసూరుతో సన్నిహి 
తంగా లెడు. దక్తిణాదికంతకు సర్యాధికారియని భావించిన నిజాం మైసూరు అధి 


14 , ట్‌ప్పు సులాను 


నేతలైన హెదర్‌, టిప్పు తనకు విధేయులై వుంటారని భావించాడు. తన అభిప్రా 
యాలను అమలుజరిపించడానికి తగిన శక్తిసామర్థా్యాలు లేనికారణంగా మెసూరు 
నవాబుల అధికారాలని ఎదిరించడానికి తమ అవకాశానికై ఎదురు చూడసాగాడు. 
(బిటిషువారుగాని, మహరాష్ట్రులుగాని, మైసూరు పై యుద్ధం (పకటించినప్పు 
డల్లా నిజాం తనకు అనువైన విధంగా అందులో పవేశించేవాడు. హైదరాబా 
దులో సదా ఒక వర్గం నిజాం మైసూరుకు సన్నిహతం కాకుండా చేయడానికి 
(పయత్నిస్తూవచ్చింది. హాదరాలీ టిప్పు సుల్తానులు ఆక్రమంగా సింహాసనాన్ని 
ఆ([కమించుకున్నారని భావించిన నిజాం వారికి తగు మర్యాద నివ్వడానికి నిరాక 
రించాడు. దీనితోబాటు మహరాష్ట్రులవలె నిజాం తన ఆదీనంలోని కొన్ని మండ 
లాలను హైదర్‌ ఆక్రమించుకొని మైసూరులో విలినంచేయడాన్ని గురించి గర్లిం 
చాడు. ఇది మహరాష్ట్రులకు, నిజాంను దగ్గరికి చేర్చి వారి మనోరథాన్ని నెరవే 
ర్చుకోవడానికి, సైనిక ఒప్పందం కుదుస్సుకోవడానికి దోహదం చేసింది. యుధ్ధం 
[ప్రకటించడానికి మహరాష్టులకు ఎదో ఒక సాకు లేకపోలేదు. దాదాపు నాలు 
గేండ్లు టిప్పు వారికి కట్టవలసిన పన్ను కట్టలేదు. మహరాషులకు గల పన్ను 
వసూలు అధికారమును టిప్పు [ప్రశ్నించలేదు కాని (బిటిషువారిపె తాను సాగి 
స్తున్న యుద్ధం కారణాన తనవద్ద డబ్బు నిలవలు లేవని చెల్లించడాన్ని దాటవేశా 
డు. నానాసాహెబ్‌ టిప్పుకి వ్యతిరేకంగా సైనిక ఒప్పందం కుదుర్చుకోవడానికై 
కృష్ణారావు భల్లాల అనే తన వకీలును హైదరాబాదు నిజాం వద్దకు పంపాడు. 
సింధియా, మహరాష్ట్రుల విషయాలలో జోక్యం కలిగించుకోవడం చేత నానాసా 
హబ్‌ అతనితో తగాదాపడి నిజాం పక్రంచేరి సింధియాను సాధించదలిచాడు. 
నిజాం-నానాసాహెబ్‌లు ఎప్పుడూ లేనంత సన్నిహితులయ్యారు. టిప్పుని ఎది 
రించి మహరాష్ట్రుల ఎల్లలను విస్తరింప చేయడం కన్న మంచిపని ఎదీ తోచలే 
దు. నానాని స్యయంగా కలుసుకోవడానికి నిజాం అంగీకరించాడు. కృష్ణ-భీమ 
నదుల సంగమస్థలమైన యాదగిరి వద్ద 1784 జూన్‌ నెలలో ఇద్దరూ సమావేశ 
మయ్యారు. తరువాత సంవత్సరమే వారు యుద్ధం (పకటించడానికి అంగీకరిం 
చారు. పూర్వం వారు పోగొట్టుకొన్న ప్రాంతాలను ఆక్రమించుకొన్న తర్వాత మైసూ 
రుని పూర్తిగా స్వాధీనపరచుకొని ఇద్దరూ సమానంగా పంచుకోవడానికి అంగీక 
రించారు. ఆ సమయంలో టిప్పు తన (పక్క రాజ్యాలను స్యయంగా ఎదిరించక 
తనపైకి ఉద్దేశించబడ్డ దండయాత్రలను మాత్రము ప్రతిఘటించాలనే సిద్ధాం 


తాన్ని అనుసరించాడు. 


మహారాష్ట్ర్రులతో, నిజాంతో యుద్ధాలు - 15 


1785 లో టిప్పు తన సామంత జమీరరాకుతతో ఒకడైన సర్గుండ దేశా 
యితో ఏటా కట్టవలసిన కప్పాన్ని అధికముచేసే హక్కు విషయంలో తగాదా 
ఏర్పడింది. ఈ తగాదా కడపటికి 1785-87 లో జరిగిన మెసూరు-మహరా 
ష్ట్రుల యుద్ధానికి కారణమైంది. నర్గుండ మైసూరు దక్షిణాన గల ఒక చిన్న 
రాజ్యము. 1778 లో హైదరాలీ ఈ రాజ్యాన్ని జయించి దాని అధిపతియెన 
వెంటకరావు భావే అనే ఒక (బహ్మణ దేశాయిని తనకు కప్పం కబ్టేటటు, మెసూరు 
ఆధిపత్యాన్ని అంగీకరించేటట్లు చేశాడు. 1780 లో టబ్రిటిషువారికి వ్యతిరేకంగా 
స్వదేశీ రాజ్యాల కూటమి ఏర్పడడానికి ముందు నానాసాబహెబ్‌ ఆ రాజ్యం పై 
హెదరాలీ అధికారాన్ని గుర్తించాడు. దేశాయి తనకి వ్యతిరేకంగా కొనసాగించిన 
కార్యకలాపాల వలన మైసూరు యుద్ధానంతరం టిప్పు నర్గుండమై దృష్టి వుళ్ళిం 
చాల్సిన అవసరముందని తలచాడు. పేష్వా మాత్రమే తన సర్వాధికారియని 
భావించి నర్గుండ నాయకుడు పూనాలోని పలుకుబడి వర్గాలతో మైసూరుకు వ్యతి 
రేకంగా ఉత్తర (ప్రత్యుత్తరాలు కొనసాగించాడు. చింతామణిరావు పట్వర్థన్‌లాంటి 
కొంతమంది మరాటా నాయకులను మైసూరుని జయించవలసిందిగా [పోత్స 
హించాడు కూడ. కానీ అతని పథకాలను మహరాష్ట్ర నాయకులు హర్షించకపో 
వడంతో బిటిషువారి వైపు మొగ్గి, తన (ప్రభువుకు వ్యతిరేకంగా బొంబాయి ప్రభుత్వ 
సహాయాన్ని కోరాడు. అంతకు ముందు (బిటిెషువారు టిప్పుతో యుద్ధం కొనసా 
గించే సమయంలో అట్టి సహాయాన్ని కోరివుంటే టిప్పుకి ఇబ్బందిగా పరిణ 
మంచి వుండేది. టిప్పు మంగళూరు సంధి కుదుర్చుకొన్న తదనంతరమైనం 
దుకు నర్గుండ నాయకుని కోరికను (బటిషువారు పట్టించుకోలేదు. దానితో దెశాయి 
పుంగనూరు, వదనపల్లి మొదలైన ప్రాంతాలలోని పాళెగాళ్ళను టిప్పు పై తిరు 
గుబాటు చేయమని పురిగొల్పాడు. దాదాపు రెండు సంవత్సరాలు కట్టట వల -. 
సిన కప్పం దాటవేశాడు. 

అట్టి శత్రుచర్యల వలన దేశాయిని అణచతలచి టిప్పు కప్పం పెంచడంతో 
బాటు అంతవరకు కట్టవలసిన బకాయిల మొత్తాన్ని వంటనే చెల్లించమని నిర్బం/ 
ధించాడు. దేసాయి బకాయిని కట్టడానికి నిరాకరించి పూనా సంస్థానపు సహా 
యాన్ని వెంటనే అర్థించాడు. తనపై టిప్పు అకోరణంగా కప్పిం అధికం చేసా 
డని ఫిర్యాదు చేశాడు. నానాసాహెబ్‌ దేశాయికి సహయాన్ని నిరాకరింపచేయడా 
నీకై టిప్పు తన న్యాయవాదులను పూనాకు పంపి, వారిచే జరిగిన విషయాలు 
తెలియజేశాడు. నిజానిజాలు తెలుసుకోవడానికి గూడ (పయత్నించకనే పూనే 


16 టిప్పు సుల్తాను 


లోని అధికారవర్గం టిప్పు చర్య అసమంజసమని (ప్రకటించింది. కొన్నిమండ 
లాలు జాగీర్జారులకు స్వాధీనం చేయబడడం చేత వారు అధిక పన్నును కట్టనవ 
సరం లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగించని సంస్థా 
నాధీశులు గౌరవం పొందాలని నానాసాహెబ్‌ తెలియజేశాడు. కానీ దేశాయి విదో 
హక చర్యలు కొనసాగించాడనేది టిప్పు వాదన. నానా జోక్యం చేసుకోవడం చేత 
పరిస్థితులు మారాయి. తన అదికారాన్ని కించపరిచే ఉద్దేశంతో దేశాయి గావిం 
చిన (ప్రకటనలను టిప్పు నిరసించాడు. నర్గుండ విషయం తన రాజ్యపు అంత 
రంగిక వ్యవహారమని, అందులో ఇతరులు జోక్యం కలిగించుకునేట్లయితే అతని 
అధికారానికి ముప్పు వాటిల్లుతుందని టిప్పు భాఎంచాడు. 

శ్ఞాంతియుతంగా పరిష్కారం కుదరకపోవడంతో టిప్పు బల(పయోగానికి 
దిగాడు. సయ్యద్‌ గఫార్‌ ఆధీనంలో ఒక సైన్యాన్ని నర్గుండపెకి పంపాడు. దేశాయి 
కొద్దికాలం ధైర్యంగా పోరాటం కొనసాగించాడు. మైసూరు మెన్యాలు నర్గుండ 
దుర్గాన్ని ముట్టడించాయి. నానాసాహెబ్‌ వెంటనే సమస్యకు పరిష్కారం కుదిర్భ 
డానికి ఆతురత చూపలేదు. కాని నానా ఇచ్చిన ఉత్తరువులను పాటించక ఒక 
మరాటా సెన్యం తొందరపాటున టిప్పు సెన్యం పె దాడిచేసి అపజయం పొందిం 
ది. పరిస్థితిని మెరుగు పరచడానికై పరశురాం బాహు, గణే%్‌ పంత్‌ బెహరేల 
ఆధ్యర్యంపో మరాటా సైన్యాలను నానా పంపవలసి వచ్చింది. ముట్టడి ఉపసం 
హరింపబడినట్టయితే యుద్ధాన్ని ఆపుచేయమని బాహు ఆదేశించబడ్డాడు. శాంతి 
యుత పరిష్కారానికి తన లాగానే తయారుగా వున్న టిప్పుని నానా సం(పదిం 
చాడు. నర్గుండపై తన అధిపత్యాన్ని గుర్తించినట్లయితే రెండేడుగా బకాయిప 
డిన కపాన్ని మహరాష్ర్రులకు చెల్లించడానికి అంగీకరించ వేంటనే తన న్యాయ 
వాదుల ద్వారా మొత్తాన్ని టిప్పు పూనాకి పంపాడు కూడ. ముట్టడి నిలిపి టిప్పు 
ఘైన్యాలు నర్దుండ నుంచి వెనుదిరిగాయి. కానీ నానా ఆదేశాలకు వ్యతిరేకంగా 
బాహు, గణక్‌ పంత్‌లు తిరిగి వెళ్ళుతున్న టిప్పు సైన్యాలపై దాడిచేశారు. 
టిప్పు సైన్యాలు యీదాడిని తెప్పెకొట్టాయి. మహరాష్ట్ర నాయకుల (వర్తన 
నానాసాహాబ్‌కు అయిష్టాన్ని కలిగించింది. తన (పతిష్టాభంగాన్ని తొలగించుకోవ 
డానికై హోల్కార్‌ నాయకత్వంలో ఒక పెద్ద సైన్యాన్ని పంపి, తాను ఉత్తరోత్తరా 
జరగబోయే ముట్టడికి సన్నద్ధుడయ్యాడు. 

ఆ విధంగా సైనిక వివాదం వల్ల అనివార్యమయిన పరిస్థితి ఎర్పడింది. ఒక 


చన్న జమీందారు మూలంగా యుద్ధం సంభవించినట్లు పెక్‌ కనిపించినా అందుకు 


మహారాష్ట్ర్రులతో, నిజాంతో యుద్ధాలు 17 


ముఖ్య కారణాలు అనేకం వున్నాయి. దక్షిణంలో తుల ప్రాబల్యం (ప్రధాన సమ 
స్యగా పరిణమించిన సమయమది. (బిటిషువారికి గూడ తన స్వంత షరతులను 
నిర్దేశించగల అధికారాన్ని టిప్పుకైవసం చేసుకొన్నాడు. అంతకుముందు మైసూ 
రికి తమ (ప్రాంతాలను పోగొట్టుకొన్న స్వదేశా రాజ్యాలకు యిది సుతరామూ గిట్ట 
లేదు. టిప్పు కూడ ఒక చిన్న జమిందారుపె తన అధికారాన్ని చెలాయించాలనే 
విషయంలో పట్టుబట్టి దురుసుగానే వ్యవరించాడని చెప్పవచ్చు. భారత దేశంలో 
అధికార స్థాపనకై కొనసాగు పోటీనుంచి (బిటిషువారిని తొలగించాలనే ఉద్దేశం 
అతనిలో వున్నట్లయితే వారితో విజయవంతంగా ముగిసిన యుద్ధానంతరం కొంత 
జా(గత్తగా మెలగవలసి వుంది. రాజకీయ, న్యాయాన్యాయ విషయాలెలా వున్నా 
టిప్పు ఒక చిన్న రాజ్యాన్ని ఆక్రమించుకుని భారతదేశంలో బబిటిషువారి అధి 
కార విస్తరణ అరికట్టేందుకు సహాపడే ఒక బలమైన (ప్రక్క రాజ్యానికి ఆగహం 
కలిగించాడు. 

నిష్కారణంగా జరిగిన బాహు దండయాత్ర టిప్పు సులానుకి నర్గుండను 
ముట్టడించి ఆక్రమించుకోవడానికి అవకాశాన్ని కల్పించింది. కొద్దికాలంలోనె నర్గుం 
డతో బాటు అనేక ఇతర దుర్గాలు కూడ ఆ(క్రమించబడ్డాయి. మహరాష్ట్ర్రులు, 
నిజాం వెంటనే సెనిక కూటమిగా ఎర్చాలై దాదాపు రెండేండ్లు నిరాటంకంగా 
కొనసాగిన యుద్ధానికి యీ చర్య దారితీసింది. అట్టి యుద్ధం ఏ ఒక్కరికీ మేలు 
చేకూర్చక పోగా అందరి ఖజానాలను మాత్రం ఖాలీ చేయించింది. మిత్ర కూటమి 
కొన్ని సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చింది. నిజాం నానాసాహెబ్‌ వద్దనుంచి 
యుద్ధ ఖర్చులకింద ఇరువది లక్షల రూపాయలతో బాటు తన సహాయానికి (పతి 
ఫలంగా బీజాపూర్‌, అహమ్మద్‌ నగర్‌లను యివ్వమని కోరాడు. ఈ విషయాలని 
పరిష్కరించుకోవడానికై 1785 నవంబరులో నానాసాహెబ్‌ నిజాం ఇద్దరూ యాధి 
వద్ద స మావేశమయ్యారు. నిజాం కోరికలు చాల పెద్దవే అయినా మిక్కిలి ప్రధాన 
విషయమైన టిప్పుతో యుద్ధము, అతని రాజ్యాన్ని తమలో పంచుకొను విధా 
నంహె ఒప్పందం కుదిరింది. యాధిరినుంచి వెనుతిరిగిన వెంటనే నానా ఇతర 
మహరాష్ట్ర నాయకుల సహాయాన్ని కూడగట్టి ప్రారంభించాడు. ముదోజి భోస్తే 
10,000 సేనలను తుక్కోచి హోల్కార్‌ 20,000 సేనలను వాగ్దానం చేశారు. 
పరశురాం బాహు గూడ ముందుకివచ్చాడు. నానా (బిట్‌షువారి వెపు మళ్ళాడు. 
పరినుంచ గూడ మొదటి (పోత్సాహకరమెన జవాబు వబ్బంది. మంగళూరు 
సంధి షరతులకు విరుద్దంగా మెక్‌ పియర్శన్‌ మిత రాజ్య కూటమిలోని ఒక్కొ 


లు 


18" 1 ట్‌ప్పు సులాను 


క్కరికీ చెనిక సహాయం అందజేయ నిర్ణయించాడు. 

ట్‌ప్పు అన్న వైపుల నుంచ ఏకాకిగా అయిపోయాడు. మొదటినుంచి మిక్కిలి 
సన్నిహితంగా వున్న (ప్రంచివారుగూడ కడపటికి సహాయాన్ని నిరాకరించి తట 
స్థంగా వుండిపోవడానికి నిర్ణయించుకొన్నారు. స్థానిక రాజ్యాలన్నిటినీ బిటిషువా 
రికి వ్యతిరేకంగా తమ ఆధ్యర్యంలో సంఘటిత పరచడమే (ఫెంచివారి (ప్రధాన 
ఆశయం. టిప్పుని సర్వనాశనం చేయడానికి మహరాష్ట్రులు, నిజాం కలసి కుట్ర 
పన్నారని, ఇది (బ్రిటెషువారికి సంతృప్తికర పథకమని బుస్సీ వూహించాడు. అంతే 
కాక [ఫెంచివారి సిద్ధాంతాలలో అనేక మార్పులు సంభవించి, టిప్పుని మునుప 
ల్‌వలె పాతస్నేహితుడిగా అనేక మార్పులకు మహరాష్ట్రులు ఉపయోగపడతా 
రని వారు భావించారు. తత్ఫలితంగా టిప్పు ఈ యుద్ధంలో తన స్వంత బలం 
మీద మాత్రమే ఆధారపడవలసివచ్చింది. శతుకూటమిని చేదించడానికి చేసిన 
(పత్నాలన్నీ విఫలమయ్యాయి. అతను మొదల్లో నిజాంను తరువాత మహరాష్ట్ర 
నాయకులను ఆశయించాడు. ఆఖరికి నానాసాహెబ్‌ వద్దకు గూడ తన న్యాయ 
వాదులు మహమ్మద్‌ఘ్యూస్‌, నూర్‌ మహమ్మద్‌ ఖాన్‌లను కట్టవలసిన బకాయి 
సైకంతోబాటు పంపాడు. హోల్కాల్‌ యుద్ధంలో చేరక తటస్థవిధానాన్ని అనుస 
రించినట్లయితే ఐదులక్షల రూపాయలు చెల్లిస్తానన్నాడు. కాని యీ (పయత్నా 
లన్నీ ఎ ఫలితాన్ని యివ్వలేదు. 

1786 సం॥ మే నెలలో మరాఠా సెన్యాలు బాదామిని ముట్టడించడంతో 
యుద్ధం (పారంభమైంది. 21 రోజులు కొనసాగిన ముట్టడిలో బాదామి ఆ(క్రమించబడిం 
ది. బాదామి ఆక్రమణ తర్వాత నానాసాహెబ్‌ తన సెన్యాలను హరిపంత్‌కు 
అప్పజెప్పి పూనాకు తిరిగి వెళ్ళాడు. 1786 జూన్‌ లో హరిపంత్‌ గజేంద 
గర్‌మై దండెత్తి జూన్‌ 19 వ తేదీన ఆక్కమించుకొన్నాడు. యుద్ధసమయంలో 
టిప్పు కూర్లు (పాంతంలో వున్నాడు. అక్కడినుంచి వెంటనే ఆదోని చేరుకొని, 
నిజాం పంపిన అనేక సెన్యాల (ప్రతిఘటనను లెక్కచేయక ఆ పట్టణాన్ని ఆ[క 
మించుకొన్నాడు. అక్కడి కోట గూడ విజయవంతంగా ఆ(కమించబడింది. 1786 
లో టిప్పు సులభంగా తుంగభ(దను దాటాడు. ఇది హరిపంత్‌కు ఆశ్చర్యాన్ని 
గలిగించింది. ఆక్టోబరు 1వ తేదీన మహరాష్ట్రులు విడిదిపై రాత్రిపూట దాడి 
కొనసాగించాడు కాని అప్రమత్తు లైన మహరాష్ట్ర వేగులు దానిని త్రిప్పికొట్టగలి 
గారు. నవంబరు 30 వ తేదీన అట్టి రాత్రి దాడిలో టిప్పు మహరాష్ట్రులపె దెబ్బ 
తీశాడు. 1787 జనవరి 3 వతేదీన బహదూర్‌ బండను ముట్టడించి అభేద్యమని 


మహారాష్ట్రులతో, నిజాంతో యుద్ధాలు 19 


పేరుపొందిన ఆ దుర్గాన్ని ఆక్రమించాడు. ఫిబవరి 10 వ తారీఖున టిప్పుకి 
మహరాష్ట్ర్రులకీ కాల్పుల విరమణ జరగనంతవరకు శతు సెన్యాలకి టిప్పు అపార 
నష్టాన్ని కలుగజేశాడు. 

యుద్ధంలో విజయ పరంపరలు సాధిస్తూ వచ్చినా టిప్పుకు పోరు చాలిం 
చాలనే ఉద్దేశం గలిగింది. 1786 సెప్టెంబరు నుంచి హరిపంత్‌తో యీ విష 
యమై మంతనాలు గూడ (పారంభించాడు. టిప్పు శాంతిని కాంక్షించడానికి మరి 
యొక కారణం, బిటిషువారు తటస్థంగా అట్టె కాలం కొనసాగరని అతని అనుమా 
నం. కమాండర్‌ మాలెట్‌ అప్పటికే గవర్నర్‌ జనరల్‌ను తన నిర్ణయాన్ని మార్చు 
కొనమని ఒత్తిడి తెచ్చాడు. (బిల్‌షువారు ఆ సమయంలో యుద్ధానికి దిగక పోయి 
నందున, ఇతర మితరాజ్యాలు యుద్ధంలో సరిగా పనిచేయక పోయినందునా, 
నానాసాహెబ్‌ గూడ శాంతికి సుముఖత చూపాడు. మ్యాక్‌ఫర్పన్‌ ఒక్కొక్క స్థానిక 
రాజ్యానికి ఒక (పత్యేక (బిటిషు సైన్యాన్ని సహాయంగా పంపడానికి ఒప్పుకొ 
న్నా లార్డ్‌ కారన్‌వాలీసు అందుకు అంగీకరించలేదు. టిప్పు తన సైనిక నాయ 
కులెన బదూజ్‌ జమాన్‌ఖాన్‌, అలీరెజాఖాన్‌లను పూనాకు పంపగా, నానా అవకా 
శాన్ని జారవిడువక శాంతి సం([పదింపులకై హరిపంత్‌ను అక్కడికి పంపాడు. 
ఇరుపక్షాలు పట్టుగా బేరాలు కొనసాగించాయి. ఆక్రమిత (ప్రాంతాలను అప్పచె 
ప్పమని, తుంగభదకు ఉత్తర (పాంతంపె తన సర్వాధి కారాన్ని గుర్తించమని 
టిప్పుకోరాడు. (పతిగా తాను కట్టవలసిన 48 లక్షల రూపాయల బకాయిని రెండు 
వంతులుగా చెల్లిన్తానన్నాడు. వఐవాద[గస్త మైన ప్రాంతాన్నంతా అప్పచెప్పమని 
హరిపంత్‌ కోరాడు. టిప్పు తన ఖైదులో మగ్గుతున్న కోలాపంత్‌ని వదిలిపెట్టి , 
ఆదోని, సర్గుండ, కిట్టూర్‌లను ఆయా అధిపతులకు అప్పజెప్పి, సావనూర్‌ను 
మాత్రం తనకోసం వుంచుకోవడానికి అంగీకరించాడు. బాదామిని ఏష్యాకిచ్చి, 
గజేందగర్‌ను మాత్రం తన అధీనంలో వుంచుకోవడానికి ఉత్తరోత్తరా అన్ని బకా 
యిలను సక్రమంగా కట్టడానికి అంగీకరించాడు. కృష్ణా నదికి దక్షిణంగా గల 
భూభాగాన్నంతటికీ తాను సర్వాధికారి అనే విషయాన్ని 'పాడుషా' పట్టాన్ని అత 
నికి పసాధించాలి. హరిపంత్‌ అన్ని షరతులకు అంగీకరించాడు. కాని కడపటిది 
మాత్రం కాదన్నాడు. అందుచే హోల్కార్‌ జ్యోక్యం కలిగించుకొని, మధ్యే మార్గంగా 
“నవాబ్‌ అనే సంబోధనను గుర్తించడానికి అంగీకరించడమెంది. 1787 ఏప్రిల్‌ 
లో గజేందగర్‌ వద్ద సంధి పతంపె సంతకాలు చేయబడ్రాయి. 

సంధి టిప్పుకి ఏమాత్రం అనుకూలమైనది కాదు. సెనికంగా తన అధిక్య 


20 టిప్పు సుల్తాను 


తను నిరూపించుకోగలిగినా, యుద్ధం మూలంగా అటు ధనాన్నిగాని, కొత్త భూభా 
గాన్నిగాని అతను పొందలేదు. తన శత్రువులకు కలుగజేసిన సౌకర్యాల మూలంగా 
వారిని తన పక్షానికి క్రిపుకోవచ్చని అతను వేసుకొన్న అంచనా తప్పు అని 
బుజువైంది. తక్కిన వారందరూ బిటిషువారి పక్షాన్ని చేరి తనని ఓడించడానికి 
మరొక్కసారి పయత్నించారు. సంధిషరతులు లాభదాయకంగా వున్నా నానాసా 
హాబ్‌ను సంతృప్తిపరచలేదు. తన (ప్రక్క రాజ్యాలన్నిటినీ తృప్తిపరచి బిటిషువా 
రితో చేతులు కలపకుండా చేయడం టిప్పు ముఖ్య ఉద్దేశం. వారందరి సన్ని 
హిత స్నేహాన్నీ కూడదీసి, పరదేశీయుల నెదిరించ ప్రయత్నించాడు. కాని ఈ 
రెండు ముఖ్య అభిలాషలలో విఫలుడయ్యాడనేది తర్వాత జరిగిన సంఘటనల 
మూలంగా ఎదితమెంది. 

స్వదేశీ రాజ్యాలు పదే పదే కీచులాడుకోవడం విదేశీ శత్రువులకు బలము 
కలిగించడానికి అవకాశమనే సత్యాన్ని యీ యుధ్ధం బుజావు చేసింది. తమ 
ఆంతరంగిక కలహాల మూలంగా ఒకప్పుడు మైసూరుకు సింహస్వప్నంగా వున్న 
మహరాష్ట్రుల బలాధిక్యత క్షీణించిన విషయము విదితమే. ఈసారి వారు నిజాం 
పక్షాన్ని చేరి పోరాడారు. కాని వారనుకున్నట్లు విశాల భూభాగాన్ని ఆక్రమించుకో 
వడానికి గాని లేదా టిప్పుని ఓడించి అతని వద్దనుంచి అమిత ధనాన్ని వసూలు 
చేసుకోవడానికి వీలుపడలేదు. యుద్ధం మూలంగా నిజాం పరిస్థితిలో గూడ అట్టే 
పెద్ద మార్పురాలేదు. యుద్ధం కొనసాగే సమయంలో కూడ అతను పెద్ద ప్రభా 
వాన్ని చూపలేదు. ఆ ప్రాంతపు రాజకీయ వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించ 
డానికి స్వదెశీరాజ్యాల మధ్య కుతంత్రాలు కొనసాగింపజేసి, విజయము సాధిం 
చగలదనే రాజ్యపు పక్తాాన్ని ఆశ్రయించడం వంటి దౌత్య కలాపాలలో అతని 
శక్తిని (ప్రదర్శించాడు. ఆ విధమైన ఆటను అతను రెండవ, మూడవ మైసూరు 
యుద్ధ సమయాలలో గూడ కొనసాగించి, టిప్పుని నష్టపరుస్తూ తాను మాత్రం 
అమిత లాభాన్ని పొందాడు. తాని స్వతహాగా గల బలహీనతచే చివరికి రాజ 
కీయ నాయకత్వానికి పూర్తిగా ఎదగలేక ఏదో ఒక రాజ్యపు అడుగులకు మడుగు 
లొత్తుతూ తృప్తిపడ్డాడు. కొద్ది కాలానికి బబిటిషువారికి సామంతుడిగా తయారయి 
వారికి దాసోహమని, అటు దౌత్య విధానాలలోను ఇటు మైనిక శక్తిలోను వారు 
తన కన్న అనెక రెట్లు మిన్నయని నిరూపింపజేశాడు. నిజాం యొక్క అట్టి 
వకాలను టిప్పు ఎంతో తెలివిగా ముందుగానే పసిగట్టినందు 


ల్‌ 
ల 
నో 
క 
Cc 
ep? 
es 
(D3 


చెత తన చుట్టుపట్ల రాజ్యాల స్నేహాన్ని కోరాడు. యుద్దంలో తన (పత్యర్థులకన్న 


మహారాష్ట్రులతో, నిజాంతో యుద్ధాలు 21 


పెచేయిగా వున్నా సంకోచించక, మహరాష్ట్రులకు కొన్ని దుర్గాలను ఇచ్చుకొని 
బ్రిటిషు వారికి వ్యతిరేకంగా ఒక సంఘటిత (ప్రతిపక్షాన్ని ఏర్పాటుజేయ ప్రయ 
త్నించాడు. 


విదేశి, స్వదేశి రాజ్యాలతో సంబంధాలు 


వాణిజ్య విధానాలు దౌత్యరీతుల మూలంగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు 
స్థాపీంచుకోవడానికి టిప్పు మిక్కిలి ఆసక్తి చూపాడు. దేశ రాజకీయాలలో పాశ్చా 
త్యుల రాక కలిగించిన మార్పు మూలంగా సనాతన దౌత్య పద్ధతులలో ఎర్పడిన 
[కొత్త విధానాలు టిప్పుకి తెలియక పోలేదు. స్వదేశీ రాజ్యాలకు స్వతహాగా గల 
బలహీనత, వారిలో లోపించిన ఐక్యత టిప్పుని సహాయానికై విదేశీ శక్తుల వైపు 
(తిప్పింది. దీనికై అతను (ఫ్రాన్సు, టర్కీ, ఇరాన్‌, ఆప్టనిస్థాన్‌ మొదలైన దేశాలను 
సంప్రదించాడు. అతని రాజకీయ లక్ష్యము సిద్ధించక పోయినట్టయితే కనీసం 
తన దేశపు వర్తక వాణిజ్యాలను పోత్సహించామన్న సంతృప్తి కలుగుతుందని 
వూహించాడు. విదేశాలలో అమిత గిరాకీ గల మిరియాలు, ఏలకులు, గంధపు 
చెక్క, దంతము, పట్టు, కొబ్బరి, పొగాకు, ఏనుగులు మొదలైన అనేక విలువైన 
ఎగుమతులకు ఆ రోజులలో మెసూరు ఎంతో (పసిద్ధి చెందింది. అందుచేత 
అతడు టర్కీ, చైనా, మస్కట్‌, పెగు, ఆర్మీనియా, జిద్దా, ఆర్మజ్‌ మరియు కచ్‌ 
వంటి అనేక దేశాలతో వ్యాపార సంబంధాలను అబివృద్ధి పరచాడు. విదేశాలకు 
రాయబారులని పంపడంలో టిప్పు వాణిజ్యాని కన్న రాజకీయ (ప్రయోజనాలకు 
(వాముఖ్యత నిచ్చాడని చెప్పవచ్చు. 

18 వ శతాబ్దంలో టర్కీ ఒక వైపు బలహీనంగావున్నా చులకనళా తీసి 
వేయడానికి వీలులేని దేశంగా వుంది. రవ్యా విస్తరణను ఎదిరించి ఐరోపాలో 
అనేక ప్రాంతాలను తన ఆదీనంలో వుంచుకొన్నది. బిటిషువారి విస్తరణను టిప్పు 
సర్వ ఇస్తాం ప్రపంచానికే ముప్పుగా భావించి, వారిని “ఇస్తాం మత విరోధులు” 
గా అబివర్దించాడు. టర్కీ సులాను ఐరోపియనులకు వ్యతిరేకంగా ఒక మతయుద్ధాన్ని 
లవదీసివుంటే టిప్పు హర్తించేవాడు. అందుచేత 1784 లో బ్రిటిష్‌ వారితో యుద్ధము 
ముగిసిన వెంటనే ఉస్మాన్‌ఖాన్‌ నాయకత్వంలో టిప్పు కాన్‌స్టాంటినోపిల్‌కు ఒక 


విదేశీ, స్వదేశీ రాజ్యాలతో సంబంధాలు 23 


ప్రతినిధి వర్గాన్ని పింపి, అర్కీసుల్లాను తన వద్దనుంచి ఒక (ప్రత్యేక దూతను 
ఆహ్వానించడానికి సుముఖంగా వున్నాడా లెదా అని కనుగొనతలచాడు. పరిస్థి 
తులు (పోత్సాహకరంగా వున్నందువల్ల టిప్పు నలుగురు సభ్యులతో కూడిన తన 
(ప్రధాన దౌత్య వర్గాన్ని 1785 లో పంపాడు. కాన్‌స్టాంటినోపిల్‌కు ఈ దౌత్యవ 
రాన్ని పంపడంలో గల టిప్పు ఉద్దేశాలపె కొంత భేదా(బ్రిపాయముంది. అట 
మన్‌ సామాజ్యంలో వర్తకకేందాల స్తాపనకు, టర్కీ రేవు పట్టణాలలో వ్యాపార 
. సంపింధాలు పొందడానికై టిప్పు (ప్రతినిధి అసంభవమైంది. ఎందుకంటే బల 
మైన నౌకాదళము గాని, పెద్ద వ్యాపార నౌకగాని లేని పక్షములో అట్టి వర్తకస్థావ 
రాలు నిరుపయోగము. (బిలీషువారిని శక్తివంతంగా ఎదిరించడానికి రాజకీయ, 
సెనిక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనేదే టిప్పు తన దౌత్యవర్గాన్ని టర్కీ సులాను 
వద్దకు పంపడంలో గల [ప్రధాన ఉద్దేశం. మెసూరు అధినేతలు ఒక విదేశాన్నుంచి 
సహాయం పొందడం కొత్తేమీకాదు. హెదర్‌ పర్షియాలోని షిరాజ్‌ నుంచి 1775 
లో 1,000 సైనికులను సహాయంగా పొంది వుండడం తెలిసిందే. ఇది ట్‌ప్పుణ 
మరీ ఉత్సాహపరచి నందున టర్కీ సహాయాన్ని కోరాడు. సుల్తాను అబ్దుల్‌ 
హమీదుకు (వ్రాసిన జాబులో టిప్పు భారతదేశంలో (బిటిషువారు చేసిన దురాగ 
తాలను, వారు స్థాపించిన రాజకీయ అధిక్యతను. ప్రజల హక్కులను అధికారాలు 
హరించుటకు వారు అనుసరించిన ఐధానాలను వివరించాడు. టర్కీతో కుదురు 
కొనబోయే ఒప్పందంలోని నాలుగవ అంశం మైసూరు, టర్కీల మధ్య సెనిక 
సహకారమునకు సంబంధించింది. టర్కీ నుంచి వచ్చే సాన్యాలను రవాణఖర్చు 
లతో భరించడానికి అవసరమైనప్పుడు సైన్యాలను తిరిగి పంపడానికి టిప్పు 
అంగీకరించాడు. అయిదు అంశాలుగల ఒప్పందములో ఒక అంశము బాసా 
లోని వ్యావార స్థావరాలు స్థాపించే విషయానికి సంబంధించింది. మరి ఒక అంశం 
(పకారం టర్కీ సాంకేతిక నిపుణులను, పని వారిని అధికసంఖ్యలో పంపి తుపా 
కులు ఫరంగులు తయారు చేయటలో టిప్పుకి సహాయ పడాలి. వ్యాపరము పరి 
(శ్రమలు మొదలైనవి నిర్లక్ష్యము అవటంతో దేశము క్షీణిస్తుందని టిప్పు భావించా 
డు. దౌత్యవర్గాన్ని పంపడంలో టిప్పు మరో ఉద్దేశం, ఇస్తాం మత ప్రాతిపదికపై 
సార్వభౌముడైన టర్కీ సులానుచేతాను మైసూరు సింహాసనానికి చట్ట బద్ధమైన 
వారసుడిగా గుర్తింపుపాందడం. అంతకుముందు మెసూరులో టిప్పు ఇంహాస 
నానికి రావడం న్యాయబద్దంగా గుర్తింపు పొందలేదు. నిజాం, మహరాష్ట్ర్రల్లు, 
కర్ణాటక నవాబు-అందరూ మొగలాయి చక్రవర్తిచే గుర్తింపు పొందిన వారు. కావి 


24 టిప్పు సుల్తాను 


మహోెదర్‌ గాని, టిప్పుగాని అటి గుర్తింపు పొందియుండలేదు. మైసూరులో హిందూ 
రాజు అధికారంలో అప్పటికి కొనసాగినబ్లే లెక్క, హెదర్‌గాని, టిప్పుగాని అకార 
ణంగా సర్వాధికారములుగల సార్యభౌములుగా గుర్తింపబడలేదు. టిప్పు మొగలు 
చక్రవర్తి నుంచి గుర్తింపు కోరలేదు. ఒకవేళ అట్లాకోరినా, దక్షిణంలో మొగలుల 
వెసాయి అయిన నిజాంకి అణగి వుండవలసి వచ్చేది. తప్పు స్వతంత్రాన్ని పక 
టించుకొని, నామమాత్రంగా గల, రాజుని తొలగించి, “దళవాయి” అనే నాసి 
రకం బిరుదును త్యజించాడు. గజేంద్రగర్‌ ఒప్పందంలో “పాదుషా” బిరుదు 
గుర్తింపుకై కృషి చేశాడు. స్యతం(త్ర సులానుగా అక్కడ గుర్తింపు పొందివుంలే 
స్వదేశీ రాజుల మధ్య మరింత గౌరవ మర్యాదలు పొందగలడు. టర్కీ అధినేతయెన 
సుల్తాన్‌ సరీం తనని స్వతంత్ర చక్రవర్తిగా సంబోధించడంతో తన అభీష్టం కొద్దిగా 
నెరవేరినట్లయింది. చరిత (ప్రసిద్ధిగాంచిన గజనీమహమ్మదు, ఇల్లి ట్‌మిష్‌, 
మహమ్మద్‌బీన్‌ తుగక్‌, ఫిరోజ్‌షా మొదలైన వారందరూ ఖలీఫా చే గుర్తింపుపాందారు. 
హైదరాబాదు నిజాం, కర్ణాటక నవాబులకు టిప్పు తాను నిరుపయోగమైన మొగలాయి 
చక్రవర్తినుంచి గాక సర్వాధికారియెన సార్వభౌమునిచే గుర్తింపు పొందినవాడని 
గుర్తిచేయదలిచాడు. 

కాన్‌స్టాంటినోపిల్‌లో దౌత్యాధికారులు మిక్కిలి గౌరవ మర్యాదలు పొందారు. 
సులాను వారిని సాదరంగా ఆహ్వానించాడు. కాని సంధిలోని (ప్రదాన అంశాలను 
మాత్రం దాటవేశాడు. టిప్పు అడిగిన సహాయానికి బదులుగా టర్కీ సులాను 
అబ్దుల్‌ హమీద్‌ రమ్యా ఎవిధంగా దురాక్రమణకు సిద్ధమవుతున్నది వెల్లడించి, 
అట్టి అ[క్రమణను (ప్రతిఘటించడానికి తాను ఆ సమయంలో నిమగ్నమై వున్నట్లు 
వివరించాడు. (బిటిషువారు యీ సమయాన్ని సద్వినియోగ పరచుకొని టర్కీ 
అలీన విధానాన్ని సమర్థించారు. (బిటిషువారికి వ్యతిరేకంగా సంధి కుదుర్చుకొని 
వారికి ఆ(గహం కలిగించడానికి టర్కీ సిద్ధంగాలెదు. (బిటిషు రాయబారి సర్‌ 
రాబర్ట్‌ ఎస్‌పే పరిస్థితులను పరిశిలిసూ అంగేయుల అవసరాలకు నష్టం వాటిల్లక 
జాగత్తపడ్డాడు. కాని టిప్పు ఉద్దేశాలలో ఒకడైన గుర్తింపు పొందడం మాతం 
సాధించుకొన్నాడు. నాణెములను ముద్రించడానికి “కుత్చా” తన పేర చదవడానికి 
అనుమతితోబాటు టిప్పు సర్యస్యతంత్ర చక్రవర్తిగా పరిగణింపబడ్డాడు. ఈ 
అంశములు గల “ఫర్మానా” రాయబారులు సులాను తెచ్చారు. దాదాపు నాలుగేండ్లు 
తర్వాత రాయబారులు 1789 డిసెంబరులో స్వదేశానికి తిరిగి వచ్చారు. అతని 
అనుయాయులెన బాలముకుంద రాయ్‌. మూల్‌చంద్‌, సజన్‌రావులు అక్కడి 


విదేశీ, స్వదేశీ రాజ్యాలతో సంబంధాలు 25 


పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూవచ్చారు. 1783 లో టిప్పు ఆర్కాటు 
నవాబు 'సనద్‌' కోసరం షా ఆలంను కోరాడు. (ఫైంచ్‌వారు గూడ టిప్పు అభ్యర్థనను 
సమర్ధించారు. అప్పటి ఆర్కాటు నవాబైన మహమ్మదాలి వాలజ, మదాసులోని 
(బిటిషువారి అడకత్తెరకు లోనై తననితాను రక్షించుకోవడంలో గూడ 
విఫలమయ్యాడన్న పేరు తెచ్చుకొన్నాడు. ఆర్కాటు కట్టవలసిన కప్పాన్ని తాను 
చెల్లిస్తానని టిప్పు తెలియజేశాడు. మొగలాయి చక్రవర్తి సలహాదారులందరినీ 
గూడ అతను తన పక్షానికి లాగగలిగాడు. కాని బిటిషువారి జోక్యం చేత టిప్పు 
తాను అనుకొన్నది సాదించలెక పోయాడు. మెజర్‌ (బౌన్‌ అక్కడి ప్రధాన మంటత్రియెైన 
ముజాద్‌ ఉద్దౌలా మూలంగా (పెంచివారి పలుకుబడిని విజయవంతంగా 
అరికట్టగలిగాడు. 

టర్కీ సుల్తాను నుంచి గాని ఢిల్లీ దర్బారు నుంచి గాని సహాయం పొందలేక 
పోవడంతో టిప్పు మళ్ళీ (ఫెంచ్‌వారి వైపు మళ్ళాడు. భారతదేశంలో అతను 
(బిటెషువారి తో మహరాష్ట్రులతో చేసిన యుద్ధాలలో (ఫెంచివారు అతనికి 
ఆశాంభంగం కలిగించారు. కానీ పారిస్‌లోని అధికారులని ఆశయించిన మేలని 
అతను భావించాడు. టిప్పుకి (పెంచివారికీ మధ్య అనేక వ్యత్యాసాలున్నా ఒక్క 
విషయంలో మాతం గొప్ప సామ్యంవుంది. (కేసే, అగిన్‌ కోర్ట్‌ యుద్ధాల తర్వాత 
ఆం గ్లేయులు, (ఫ3ంచివారు బద్ధవిరోధులైన కారణంగా అట్టి విరోధాన్ని ట్‌ప్వు 
ఐనియోగించదలిచాడు. టిప్పు ఆస్థానంలోని (ఫంచ వీరులు ఆం గ్రేయులని 
భారతదేశం నుంచి తొలగించడానికి ప్రాన్సు తప్పక సహాయం చేస్తుందనే ఆశను 
టిప్పులో కల్పిసూ వచ్చారు. బిటిషువారితో యుద్ధానికి దిగిన (పెంచివారి నుంచి 
ఎటువంటి సహాయం తనకు లభిస్తుందో తెలుసుకోవడానికై (పెంచి చక్రవర్తి మొన 
పదహారవ లూయీ వద్దకు ఒక రాయబారం పంపాడు. సైనిక సహాయం కోరడానికి 
బైిటిషువారికి వ్యతిరేకంగా సంధికుదుర్చుకోవడం గూడ టిప్పు ఉద్దేశాంలో 
(ప్రధానమైంది. తన ఆధీనంలో పని చేయడానికి పదివేల (పెంచి సెన్యాన్ని 
పంపవలసిందని కోరాడు. కుదుర్చుకోదలచిన సంధిలోని మొదటి అంశము (ప్రకారం 
(బిట్‌షువారి పె యుద్ధము (పకటించబడి, మదాసు, బొంబాయి, బెగాలు పూర్తిగా 
ఆ(కమించేం తపరకు యుద్ధం నిరాటంకంగా కొనసాగాలి. మొదట దక్షిణ ప్రాంతం, 
తర్వాత ఉత్తర (పాంత ఆ(క్రబుంచబడాలి. ఈ షరతులని మిక్కిలి రహస్యంగా 
వుంచమని టిప్పు తన రాయబారులను ఆదెశించాడు. ఈ దౌత్య బృందం పారిస్‌లో 


తమ పనిముగిసన తరువాత ఇంగ్లండుకు ఎల్‌ అనుమానాలు కలగకుండాడానిక 


26 తప్పు సుల్తాను 


లండన్‌ గూడా వెళ్ళునట్లు ఆదేసించబడింది. ట్‌ప్పు ఆస్థానంలోని (పంచి 
(పతినిధియెన సపె(ర్రీ మోనెరన్‌ టిప్పు దౌత్య బృందాన్ని అనుసరించి వెళ్ళాడు. 
నలుగురు రాయబారులు, నలభై సభ్యులుగల ఆ బృందం 1787 జూలై 22న 
పాండిచ్చేరి నుంచి బయలుదేరి (ఫాన్ఫులోని లౌలాన్ను 1788 జూన్‌ 9 న 
చేరుకుంది. రాయబార వర్గాన్ని ఆహ్నానించడానికై (పెంచి రాజు తన స్వంత 
తివాసీలను గూడ పంపాడు. కాని (పతినిధి వర్గం ముఖ్యంగా తల పెట్టినది మాతం 
జరగలేదు. 1788 ఆగసు 3 వ తేదీన (ఫెంచి చక్రవర్తి లూయీ వారిని సాద 


లబ 


రంగా ఆహ్వానించి టిప్పుపట్ల తనకుగల అపార ఆప్యాయతను తెలియ జేశాడు. 
కాని (ఫ్రాన్సు అప్పట్లో క్షిష్టపరిస్టితిలో వున్నకారణంగా (ప్రధాన సమస్య యొన 
మెనికసంధి విషయాన్ని లూయీ దాటవేశాడు. టిప్పుతో సన్నిహితంగా వున్న 
(ప్రాన్సు సహాయాన్ని సమర్థిస్తూ వచ్చిన నౌకాశాక మంత్రి మార్తల్‌ డికాస్ట్రీస్‌ 
స్థానే మిక్కిలి పెరికివాడై ఎందుకూ కొరగాని కాంటేె డి లాలుసర్నే నియమింపబ 
డాడు. భారతదేశానికి మరిన్ని సైన్యాలు పంపడానికి బదులు ఉన్న సెన్యాలను 
గూడ వెనుకకు రప్పించాడు (క్రొత్త మంతి. (ఫాన్ఫుదేశం ఆ సమయంలో ఆర్థి 
కంగా, సాంఘికంగా అలజడులకు గురిఅయిన కారణంగా పెద్ద ఎత్తున మెన్యా 
లను పంపడానికి వీలుగూడ లేకపోయింది. అందుచేత సైనిక ఒప్పందాన్ని గురించి 
తీవంగా ఆలోచించే ఉద్దేశం గూడ (ఫాన్సుకి అప్పట్లో లేదు. వ్య క్రిగతంగా టిప్పు 
పట్ల అమిత ఆదరం చూపినా, అసలు విషయంమాత్రం జరగలేదు. 1788 మే 
నెల 10 వ తేదీన పాండిచ్చేరికి తిరిగి వచ్చింది. రాయబారులు తమతోబాటు 
కొద్దిమంది సాంకేతిక నిపుణులను తోడుకొని వచ్చారు. పదహారవ లూయీ మెక్‌ 
నియార్‌ అనే అతన్ని టిప్పుని స్వయంగా కలుసుకొన్నామని తన స్వంత (పతిని 
ధి బృందంతో బాటు మర్యాద సూచనగా పంపాడు. (ఫాను దేశం అప్పటికే 
విప్లవ పరిస్థితులకు దగ్గరవుతున్న కారణంగా సైనిక ఒప్పందమనే (ప్రశ్న ఉద 
యించలేదు. ఆ సమయంలో (ఖాను తటస్థ ఐధానాన్ని అనుసరించి, భారతదే 
శంలో టిప్పు అటు మహరాష్ట్రులతోను ఇటు [బిటెషువారి తోను చెపిన యుద్ధా 
లకు దూరంగా వుండిపోయింది. ఫ్రాన్సు సహాయంపై ఆశలు పెంచుకొన్న టిప్పుకి 
గొప్ప ఆశాభంగమే కలిగింది. 

మంగళూరు యుద్ధానంతరం టిప్వుకి (బిటిషువారితోగల సంబంధాలు బడీ 
పోయాయి. కంపెనీ వ్యవహారాల్లో అల్లకల్లోలం కలుగుతుందని హెస్టింగ్స్‌ ఊరు 
కొన్నాడు. గాని లేకపోతే ఆ సంధిని సరాసరి రద్దుచేయడానికి గూడ ఉద్దేశించా 


విదేశీ, స్వదేశీ రాజ్యాలతో సంబంధాలు 27 


డు. హేస్టింగ్స్‌ తర్వాత వచ్చిన మెక్‌ఫర్సస్‌ గూడ అలాంటి ఉదేశమే గలగి 
వున్న కారణంగా బిటిషువారు టిప్పుపట్ల దురుసుగానే వ్యవహరించారు. రెండవ 
మెసూరు యుద్ధసమయంలో ఆ(క్రమించబడ్డ స్థలాలను ఖాళీ చేయించడంలో 
అనేక కష్టాలు ఎదురయ్యాయి. మలబారుతిర నాయకుల విషయాలలో బ్రిటిషు 
వారు జోక్యం కలిగించుకోవడం ల్‌ప్పుకు ఆగ్రహం కలిగించింది. కారన్‌వాలీసు 
భారతదేశానికి రావడంతో టిప్పుక్‌ వ్యతిరేకంగా కూటమిని ఎర్పరచడానికై స్వదే 
శీరాజుల నాహ్వానించాడు. 1789-87 లో మైసూరు-మరాటా యుద్ధంలో టిప్పు 
సాధించిన ఘనవిజయం అందరికీ కన్ను కుట్టింది. 1787 సంవత్సర మధ్యకా 
లంలో టిప్పు కర్ణాటక (పాంతాన్ని జయిసాడన్న గాలివార్తలను (బ్రిటిషువారు పనిక 
ట్టుకొని ప్రచారం చేశారు. దీనితో కారన్‌వాలీసు టిప్పుకి వ్యతిరేకంగా ఇతర 
రాజ్యాలను మైనిక ఒడంబడికకు ఉత్సాహపరచాడు. నానా సాహెబ్‌ అట్టి ఒడంబ 
డికకి ఒప్పుకొనక పోవచ్చని నానాసాహెబ్‌ కారన్‌వాలీసుకి తెలిసినా, అంతకు 
ముందు జిరిగిన యుద్ధములో (బిటిషువారు తటస్థ విదానాన్ని అనుసరించిన 
కారణంగా కారన్‌వాలీసుకి తన (పతినిధియైెన మాలెట్‌ను నానాసాహెబ్‌ను సంప 
దించమని అదేశించాడు. అదే సమయంలో టిప్పు కూడ మహరాష్ట్ర్రులను తన 
పక్షానికి ఆహ్వానించి (బిటిషువారికి వ్యతిరేకంగా ఒక సమాఖ్యను ఎరురచడా 
నికి ప్రయత్నించాడు. మైసూరు-మరటా యుద్ధం ముగియడానికి ముందుగా గూడ 
టిప్పు (ిటిషుకం పెనీపె సంఘటిత ముట్రడిని సూచించాడు. కానీ నానాసాహెబ్‌ 
తనకు (బ్రిటిషు సహాయం నిరాకరింపబడిన కారణంగా ఆగ్రహంతో వున్నందుకు 
అట్టి పరిస్థితి టిప్పుకి అనువుగా తోచింది. నిజాం గూడ అట్టి సమాఖ్యలో చేరడా 
నికి సిద్ధంగావున్నట్లు తెలియపరుస్తూ తన వకీలుని పూనాకు పంపి నిజాం, మహ 
రాష్ట్రులు, (సెం చివారితో కలసి ఒక కూడమిని ఎర్పర చేందుకు సంసెద్ధతను 
తెలియజేయడంతో నానా గూడ అట్టి సంధికి అంగీకరించినట్లు తోచింది. (బిట్‌షు 
ఆక్రమణలోని ఒకప్పటి శివాజీ ప్రాంతాలైన కర్ణాటకతీర స్థావరాలను మహరా 
షులు పునరాక్రమించుకోవలసిన అవసరమున్నదన నానా సింధియాకు లిఖిత 
పూర్వకంగా తెలియజేశాడు. అటువంటి కార్యక్రామాన్ని చేపట్టడానికి టిప్పు సర్వ 
సన్నద్ధంగా వున్నాడు. నిజానికి విదేశీయులను పారద్రోలడానికి స్వదేశీ రాజ్యాలు 
సైనిక కూటమిని ఎప్పుడు ఎర్చాటు చేస్తారా అని టిప్పు ఆత్రుతపడ్డాడు. ఆ 
సమయంలో నిజాం రాయబారి యెన హఫిజ్‌ ఫరీద్‌ ఉద్దీన్‌ ఖాన్‌తో మంతనాలు 
కొనసాగించాడు. ఈ సంప్రదింపులకు మహరాష్ట్ర దౌత్య (పతినిధియెన శివాజీ 


28 టిప్పు సుల్తాను 


రావును గూడ ఆహ్వానించాడు. గుంటూరు సర్కారును పునరాకమించుకోవా 
లని నిజాం ఉద్రెశించాడు. ఖచ్చితమైన ఎ సంధి కుదుర్చుకోవడానికి ముందుగా 
అన్ని పక్షాలు మూడేండ్లు శాంతిని పరిరక్షించడానికి అంగీకరించారు. ఈ శాంతి 
ఒప్పందాన్ని మహరాష్ట్రులతో ఒక శాశ్వత ఒడంబడికగా మార్చాలని టిప్పు 
వాంఛించాడు గాని అతని ప్రయత్నాలు ఫలించలేదు. 

1789 సెప్టెంబరులో (బిటెషువారు గుంటూరును బలవంతంగా ఆ(క్రమిం 
చుకొని నిజాంకు ఆ(గహాన్ని కలిగించారు. భారతదేశంలో కొందరు (బిల్‌షు అధి 
కార్లు గూడ ఈ చర్యను సమర్థించలేక పోయారు. కల్నల్‌ రీడ్‌ యీ విధంగా 
(వ్రాసాడు. “మనతో సన్నిహితంగా వుండేవారిని బలహీన పరిచే ఉద్దేశం మనకున్నదనే 
అభ్మిపాయం స్వదేశీ రాజులందరికీ ఎర్పడింది. మనపక్షాన చేరిన వారికి గూడ 
మనము వారికి నిజంగా సహాయం అందేచేయగలమా లేదా అన్న అనుమానం 
కలుగతున్నదని నా నమ్మకం. ” అన్ని విధాల ఏకాకిగా చేయబడ్డ నిజాం, టిప్పు 
యెడల మిక్కిలి సన్నిహితుడైనట్లు అగుపడింది. 1787 ఆగస్టు నెలలో నిజాం 
తన బావమరిదియెన ఇంతియాజ్‌ ఉద్దౌలా. రాజ[పాసాద రక్షకభటుల నాయకు 
డైన షాంసుల్‌ ఉమాలను ఒడంబడికకు టిప్పు ఉద్దెశాలను తెలుసుకొమ్మని 
పంపాడు. టిప్పు దానిక సుముఖంగా వున్న కారణంగా హఫీజ్‌ ఫరీద్దీన్‌ బహదూ 
ర్‌ఖాన్‌ అను ఇద్దరు వకిళ్ళను హైదరాబాదు నుంచి శ్రీరంగపట్టణానికి పంపా 
డు. నిజాంతో ఒప్పందము కుదర్చుకోవడానికి, అవసరమైన అతనిని స్వ్తంయంగా 
కలవడానికి గూడ టిప్పు సిద్ధమయ్యాడు. దీనితోబాటు టిప్పు నిజాంతో పెళ్ళి 
సంబంధము గూడ ఎర్చాటు చెసుకోదలచాడు. నిజాం కుమార్తెను తన కుమారు 
లతో ఒకనికిచ్చి వివాహము చేయడానికి ఇష్టపడ్డాడు. కాని నిజాం దీన్ని అంగీక 
రించకపోవడంతో సంప్రదింపులు ఆగిపోయాయి. కానీ 1788 నవంబరులో కార 
న్‌వాలీసు గుంటూరును ఆక్రమించుకోవాలనే కోరికను తెలియజేయగానే, నిజాం 
'మళ్ఫీ టిప్పుతో సంప్రదింపులకు ఆసక్తి చూపాడు. టిప్పు గూడ ఆసక్తి కనబ 
రుస్తూ వివాహ సంబంధాన్ని గూడ ఖరారు చేయదలచాడు. హఫీజ్‌ ఫరీదుద్దీన్‌తో 
టిప్పు మరొకసారి కోయంబతూరు వద్ద సంప్రదింపులు జరిపాడు. అప్పుడు 
మరాటా వకీలు శివాజీరావు గూడ ఆ సం(పదింపులలో పాల్గొన్నాడు. తన న్యా 
యవాదులైన కుతుబుద్దీన్‌ ఖాన్‌, ఆలీ రేజాఖాన్‌లను టిప్పు హైదరాబాదుకు 
సంధి షరతులను ఖరారుచేయడానికై పంపాడు. 


1 Mackenzie MSS. Vol. LXIV, P. 58. 


విదేశీ, స్వదేశీ రాజ్యాలతో సంబంధాలు - - 29 


ఈ సంప్రదింపు ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. నిజాంని 
తన వైపు |త్రిప్పుకోవడానికి (బ్రిట్‌షువారు అప్పుడే ప్రయత్నాలు [ప్రారంభించా 
రు. కారన్‌వాలీసు మైసూరుని జయించి, దానిని నిజాంకు ఇచ్చేఉద్దేశాన్ని వెలిబు 
చ్చాడు. నిజాం మాతం తన లావాదేవీలలో స్వలాభాన్ని మరువలేదు. టిప్పు 
వద్దకు న్యాయవాదుల్ని పంపిన సమయంలో నిజాం మీర్‌ ఆలంను కలకతాకి 
పింపి 1768 సంధి (పకారం సెనికసహాయం అందజేయవలసిందిగా కారన్‌వా 
లీసుని కోరాడు. నిజాం ఏకాకిగా వుండేందుకు యిష్టపడలేదు. అటు టిప్పు, 
ఇటు (బిట్‌షువారి లో తన అవసరాలకు ఎవరు మిక్కిలి ఉపయెగపడుతారో తెలు 
సుకోవడానికై ఇద్దరినీ సంప్రదించాడు. హైదరాబాదులోని బ్రిటిషు రెసిడెంటు 
నిజాం ఆస్థానంలోని టిప్పు అభిమానులు పలుకుబడిని తగ్గించగలిగాడు. టిప్పు 
పుట్టుకతో రాజకుటుంబానికి చెందినవాడు కాదనే ఉద్దేశంతో అతనితో వివాహ 
సంబంధాల (ప్రసక్తి ఉపసంహరించబడింది. వివాహ సంబంధం కుదరనందు 
వల్ల సంప్రదింపులు బెడిసిపోయాయనే పేరువచ్చింది. కాని నిజానికి నిజాం 
(బిటిషువారి సహాయాన్ని అర్థిస్తూ టిప్పుపట్ల ఉదాసీనత కనబరిచాడు. టిప్పు 
పట్ల అభిమానమున్నవారికన్న తన ఆస్థానంలో బ్రిటిషువారి యెడ అభిమాన 
మున్నవారి పలుకుబడి ఎక్కువ. టిప్పు న్యాయవాదులు బిల్‌షువారియొక్క కుటిల 
దౌత్యనీతిని ఎదుర్కొనలేక పోయాడు. నిజాం (క్రొత్త ప్రాంతాల ఆక్రమణ ఆశతో 
(బిటిషువారి ఉచ్చులకు ఆకర్షింపబడ్డాడు! 

(బిటిషువారికి వ్యతిరేకంగా స్వదేశీ రాజ్యాల కూడమిని ఎర్చాటు చేయవలె 
నని, తన రాజ్యపు వాణిజ్యసంబంధాలను మెరుగుపరచవలెననే రెండు ఉద్ధెశా 
లను సాధించడానికై టిప్పు అటు స్వదెశీ విదేశి శక్తులతో స్నేహ సంబంధాలు 
నిలుపుకోవాలని తలచాడు. కానీ తాను మిక్కిలి శక్తివంతమైన విరోధిని ఎదు 
ర్కొన వలసి వచ్చినందుకు అటు (ఫాను టర్కీ దేశాలు అంతరంగికంగా ఆ 
సమయంలో గొప్ప సమస్యల మెదుర్కొనవలసి వచ్చినందుకు రాజకీయంగా 
టిప్పు తన కోరికని సాధించలేక పోయాడు. మహరాష్ట్రులు, నిజాం తమ తమ 
అంతరంగిక విషయాలలో తలమునకలై వుండి మైసూరుపె కత్తి గట్ట వుండటం 
వల్ల ట్రిప్పుకి సహాయం అందజేయడం కుదరనిది. మిక్కిలి బలహీనులుగా తయారైన 
మొగలాయ్రల వలన మెసూరుకి ఎట్టి సహాయమూ లేదు. అయినప్పటికి మైసూ 
రుకి అనేక విదేశాలలో వర్తకసంబంధాలు పెంపొందింపబడిన కారణంగా టిప్పు 
వాణిజ్యాభివృద్ధి పథకాలు మాతం ఫలించాయి. చాల (పధానమైన రాజకీయ 


30 | టిప్పు సులాను 


ఆశయంలో టిప్పు విఫలం చెందినా, మనదేశం నుంచి ఒక బలమైన విదేశీ అధి 
కారాన్ని బహిష్కరించడానికి చేసిన గాఢ [ప్రయత్నం వల్ల అతన [ప్రాముఖ్యతని 
తక్కువగా అంచనావేయడానికి వీలులేదు. 


మూడవమైసూరు యుద్దం 


టిప్పు చర్యలను (బిటిషువారు ఒక కంట కనిపెడుతూ వచ్చారు. మంగళూరు 
సంధి వారి దృష్టిలో ఒక తాత్కాలిక ఒప్పందం మాత్రమే. మెసూరుతో మరొక 
యుద్ధం అవసరమని వారికి తోచింది. బబిటిషువారేగాక మహరాష్ట్ర, నిజాం 
గూడ తమ ముందు ఒక స్వదేశీ రాజ్యము శక్తివంతంగా తయారవడం ఇష్టపడ 
లేదు. అందుచే టిప్పు పె విరుచుకపడడానికి దొరకిన అవకాశాన్ని వినియోగప 
రచుకొన్నారు. తిరువాస్కూరు సమస్య ఈ సారి యుద్ధకారణమైంది. 
తిరువాన్కూరు, రక్షణకై సరిహద్దు ప్రాంతాలలో వెదురుపాదలను నాటిం 
చిన విషయంపై టిప్పు ఆ రాజ్యం పై తగాదాకుదిగాడు. అట్టి సరిహద్దులు చాలా 
వరకు కొచ్చిన్‌ రాజులకు చెందిన భూభాగంలో వున్నాయి. కొచ్చిన్‌రాజు టిప్పుకి 
సామంతుడు. మైసూరులోని తిరుగుబాటు నాయకులకి అట్టి రక్షణ స్థావరాలు 
ఆ(శ్రయమిస్తున్నాయని తలచి టిప్పు వాలిని ధ్వంసంచేయవలసిందిగా కోరాడు. 
తిరువాన్కూరు రాజు అందుకు అంగీకరించని కారణంగా ఇది వివాదానికి కారణ 
మెంది. తన సామంతరాజైన కొచ్చిన్‌రాజు ఆధీనంలోని ప్రాంతాలలో వున్న రక్ష 
ణస్థావరాలను తొలగించడానికి తనకి అధికారముందని టిప్పు పట్టుబట్టాడు. కానీ 
అలాంటి స్థావరాలు కొచ్చిన్‌ టిప్పు అధీనములోని ప్రాంతాలలో వున్న రక్షణస్థావ 
రాలను తొలగించడానికి తనకి అధికారముందని టిప్పు పట్టుబట్టాడు. కానీ అలాంటి 
స్థావరాలు కొచ్చిన్‌ టిప్పు అధీనములోకి రాకముందునుంచి వున్న కారణంగా 
వాటిని తొలగించే హక్కు టిప్పుకి లేదని తిరువాన్కూరు రాజు వారన. తీనితో 
బాటి మలబారులోని తిరుగుబాటు వర్గాలను తిరువాన్కూరు రాజు ప్రోత్సహిం 
చడం టిప్పుని మరింత రెచ్చగొట్టింది. రక్షణ స్థావరాల విషయంతో బాటు డచ్‌ 
వారినుంచి క్రాంగనూరు, ఆయకోట అనే రెండు దుర్గాలను రాజుకొనడం 
అగ్గిలోఆజ్యంపోసినట్లయింది. ఆయకోట మలబారుతిరంలో వైపేన్‌ అనే బన్ను 


32 టెప్పు సులాను 


దీవికి ఉత్తరాగంలోని ఒక సెనికి స్థావరము. (కాంగనూరు ఆయకోటకు రెండు 
మైళ్ళ దూరంలో వుంది. ఈ రెండు ప్రాంతాలని తిరువాన్మూరురాజు కొనడం 
మూడవ మైసూరు యుద్ధానికి (ప్రధాన కారణంగా పరిణమించింది. ఆ రెండుపాంతాలు 
ఎంతో ముఖ్య మైనవైనందుకు రాజా, టిప్పు, ఇద్దరూ వాటిని ఆక్రమించుకోవడా 
నికి ఆసక్తిచూపించారు. నిజానికి, వాటిని కావాలని డచ్‌వారితో మొదట టిప్పు 
సంప్రదింపులు ప్రారంభించాడు. కాని లావాదేవీలు ముగియడానికి ముందుగా 
తిరువాన్కూరురాజు రంగంలో ప్రవేశించాడు. మదాసు ప్రభుత్వము గూడ తిరు 
వాన్కూరురాజు ఆ (ప్రాంతాలని కొనడాన్ని హర్షించలేదు. ఇది అనేక సమస్యలకి 
కారణమవుతుందని వారు వూహించారు కాని బిటిషువారిని సం(పదించక తిరు 
వాస్కూరు రాజు డచ్‌వారితో బేరాలకు దిగాడు. 1789 జూలై 31 వ తేదీన ఈ 
కొనుగోలు జరిగింది కాని ఆగస్టు 17 వ తేదీన తిరువాన్కూరులో (బ్రిటిషు రెసి 
డెంటయిన పౌనే మద్రాసు గవర్నరయిన హాలోండుకు వ్రాసేంతవరకు ిటిషు 
వారికి యీ సంగతి తెలియదు. ఆ దుర్గములు మూడులక్షల సూరత్‌ వెండిరూపా 
యలకు అమ్మడమైంది. డేవిడ్‌ రాహాబాయ్‌, యూ(ఫ్రామ్‌కోహెన్‌, అంటాశెట్టి అనే 
యూదు వ్యాపారులు బుణానికి జామీనులుగా వ్యవహరించడానికి అంగీకరిం 
చారు. కోటలను అమ్మటంలో డచ్‌వారు టిప్పుకు బదులు తిరువాన్కూరురాజుని 
కోరటానికి ముఖ్యకారణం, వారికి టిప్పుతో మంచి సంబంధాలు లేక పోవడమే. 
అదీకాక ఆ (పాంతమందలి పలుకులబడిగల యూదువర్తకులు ఆ (ప్రాంతాలను 
టిప్పు కొన్నట్టయితే తమ వర్తకానికి ముప్పు ఏర్పడుతుందని భావించారు. తిరు 
వాన్కూరు రాజు, డచ్‌వారు, యూదు వర్తకులు అందరూ టిప్పుకి భయపడ్డారు. 
అనుకొన్న పధకం (ప్రకారం ఎదో విధంగా టిప్పుని బిటిషువారిపై యుద్ధానికిదించా 
లి. కానీ టిప్పు తిరువాన్కూరు పై దురాక్రమణ జరిపితే గాని (బల్‌షువారు అత 
నిడు యుద్ధం (ప్రకటించరు. అందుచేత డచ్‌ దుర్గాలని తిరువాన్కూరుకు అమ్మితే 
టిప్పు వాటిని ఆ[క్రమించుకోప్రయత్నిస్తాడు. ఆ కారణంచేత డచ్‌వారు టిప్పుకి 
దుర్గాలను అమ్మేందుకు నిరాకరించారు. నిజానికి రెండింతల ధనం చెల్లించడా 
నికి టిప్పు సెద్ధంగా వున్నాడు.] బిటిషువారు మొదట ఈ అమ్మకానికి సుముఖత 
చూపలేదు. మద్రాసు ప్రభుత్వం తనకి తెలియకుండా తిరువాన్కూరు రాజు ఎల్లల 
విస్తరించటము గర్వించదగ్గచర్యగా (పకటించవలసిందని, అతనికి తగు రక్షణని 
కంపెని ప్రభుత్యం ఉపసంహరింప జేయాలని బెంగాలుకి స్పష్టంగా తెలియజే 
సింది. బెంగాలు ప్రభుత్వం వెంటనే డచ్‌వారితో గాని కొచ్చిన్‌ రాజుతోగాని సంబం 


మూడవమైసూరు యుద్ధం 33 


ధాలు పెట్టుకోవద్దని తిరువాన్కూరురాజుని మందలించింది. టిప్పు ఆకారణంగా 
తిరువాన్కూరుని ముట్టడిస్తే బిటిషువారు తమ సహాయాన్ని తిరువాన్కూరుకి 
అందజేయాలి. కాని తిరువాన్కూరురాజు దుర్గాలను కొని, టిప్పు ఆగ్రహాన్ని 
ఆహ్వానించినట్లయితే దానికి అతనే బాధ్యతవహించాలి. కంపెనీ సహాయం అటు 
వంటి సమయాల్లో అసమంజసం. ఆ దుర్గాలను తిరిగి డచ్‌వారికి గాని, లేడా 
కొచ్చిన్‌రాజుకు గాని అప్పజెప్పడానికి రాజు చర్యలను సమర్థించిన (బిట్‌షు 
రెసిడెంటు పౌనే ఉత్తరోత్తర మంచినడవడితో వుండేటట్లు మందలించడానికి కార 
న్‌వాలీసును ఉరద్దేశించాడు. కాని డచ్‌వారు దుర్గాలను తిరిగి గైకొనడానికి సుము 
కంగాలేరని రాజా |బ్రిటిషువారికి తెలియజేశాడు. ఇంతలో రుర్గాలని అమ్మడానికి 
డచ్‌వారికి స్వంతంత్రాధికారాలు వున్నాయేమా తెలుసుకోవడానికి బెంగాలు (ప్రభు 
త్యం ఒక విచారణకు ఆజ్ఞాపించింది. అన్ని పత్రాలని చూపక, టిప్పుని ఈ విష 
యంగా సంప్రదించ కుండానే డచ్‌వారికి దుర్గాలని అమ్మే విషయంలో నిస్సం 
కోచమైన అధికారాలున్నాయని రాజా బిటిషువారికి తెలియజేశాడు. నిజానికి ఆ 
[ప్రాంతాలు కొచ్చిన్‌రాజు పరిధిలో వుండేవి. ఆ కారణంగా డచ్‌వారు అతనికి 
కొంతకప్పం కట్టేవారు గూడ. న్యాయచట్టాలకు విరుద్ధంగా అమ్మకం జరిగిందని 
మత్రాసు ప్రభుత్వానికి నమ్మకం కుదిరింది. 

అమ్మకం విషయంపై టిప్పు కోపోదిక్తు డైనా తగాదాని బిటిషువారు అంగీ 
కారయోగ్యంగా కుదుర్చుకుంటారన్న నమ్మకంతో దాదాపు అయిదునెలలు నిరీ 
క్షించాడు. టిప్పుకు యుద్ధప్రకటనకై ఎట్టి అవకాశాన్నివ్వరాదని మద్రాసు ప్రభుత్వం 
కోరింది. కాని కారన్‌వాలీసు (క్రమంగా తన (ప్రణాళికను మార్చుకొన్నాడు. అయి 
దునెలల కాలంలో ఎదీ జరగకపోయినందుకు టిప్పు రక్షణ సరిహద్దు ప్రాంతా 
లని సమీపించాడు. తన ఉనికి రాజా ఉద్దేశాలను మారుస్తుందని ఆశించాడు 
టిప్పు. కాని రాజు వెనుతిరగనందువల్ల 1789 డిసెంబరు 29 వతేదీ మొదటి 
సెనిక తగాదా జరిగినంది. టిప్పు పౌనేని ఆహ్వానించాడు గూడ. కాని మదా 
సులో గవర్నరు మారడం పరిస్థితులను తారుమారు చేసింది. టిప్పు (క్రాంగనూ 
రు, ఆయకోటలను ముట్టడించాడు. తిరువాన్కూరు రక్షక స్థావరాలని ధ్వంసం 
చేశాడు. యుద్ధం వేగాన్ని వుంజుకుంది. 

భారతదేశ స్వదేశీరాజ్యాల విషయాలలో కంపెనీ జోక్యాన్ని మొదట నిర 
సించాడు కారన్‌వాలీసు. కానీ వెంటనే తన ఉద్దేశాన్ని మార్చుకొన కనీసం నిజా 
నిజాలు తెలుసుకోకుండా కొచ్చిన్‌రాజు స్థావరాలలో తిరువాస్కూరు రాజు రక్షక 


34 ల్‌ప్పు సులాను 


(గేణుల నిర్మాణపు అధికారాన్ని గుర్తించాడు. అతను విజయవంతంగా నిజాంతో 
ఒప్పందం కుదుర్చుకొని మహరాష్ట్రులను గూడ యుద్ధానికి దించయత్నించాడు. 
మద్రాసు ప్రభుత్వ ఉద్దేశాలను కఠినంగా విమర్శించి, అక్కడి గవర్నరు హాలెండు, 
టిప్పు యెడ పక్షపాతియని పదవినుంచి తొలగించాడు. అసలు విషయాన్ని తెలి 
యచేయడానికి టిప్పుకి అవకాశం గూడ కల్పించక, కారన్‌వాలీసు డిసెంబరు 
29 సంఘటనను యుద్ధప్రకటనగా భావించాడు. రెండవ మైసూరుయుద్ధ సమ 
యంలో యుర్ధఖైదీగా శ్రీరంగపట్నంలో వున్న జనరల్‌ మెడోస్‌ మద్రాసు గవర్న 
రుగా నియమించబడ్డాడు. విచారణ జరిపించాలన్న సూచన తిరస్కరింపబడిం 
ది. సంప్రదింపుల మూలంగా సమస్యని పరిష్కరించాలన్న టిప్పు ఉద్దేశము 
నిర్లక్షింపబడింది. టిప్పు పంపిన న్యాయవాదిని చూడటానికి గూడ మెడోస్‌ నిరా 
కరించాడు. బిటిషువారికి, వారి పక్షంవారందరికీ టిప్పుని నష్టపరిహారం చెల్లిం 
చమని కోరారు. అందువల్ల మూడవ మెసూరు యుద్ధం అనివార్య మైన కారణాల 
మూలంగా జరిగిందని చెప్పవచ్చు. 

1786 సం॥ లో జరిగిన యుద్ధసమయంలో (బిటిషువారు మహరాష్ట్ర్రులకు 
సహాయం చేయనందువల్ల ఇప్పుడు మహరాష్ట్రులను సైనిక కూటమిలోనికి ఆక 
ర్షించటం సులభమైనపనికాదు. టిప్పు రక్షణ (శ్రేణులను ముట్టడించిన తర్వాత 
ఎంతో అవసరమైన మహరాష్ట్రుల సహాయానికై మాలెట్‌ పూనాలో కృషి చెయ 
సాగాడు. కానీ వారి సహాయాన్ని అర్థించడంలో మరీ కక్కుర్తి కనిపెంచిన అది 
తమ బలహీనతను (పదర్శించినట్లవుతుందని మాలెట్‌ చాలా మెలకువగా వ్యవ 
హరించవలసిందిగా ఆదేశించబడ్డాడు. తాము ముందు పోగొట్టుకొన్న (ప్రాంతా 
లను మైసూరు నుంచి రాబట్టుకోవడానికై అది అనువైన సమయమని మాలల్‌ 
నానాకు నచ్చ చెప్పాలి. అట్టి అక్రమణపె ఆసక్తిగల నానాకి టిప్పుపై యుద్ధానికి 
దించడంలో మాలెట్‌కు అట్టి కష్టమనిపించలేదు. మహరాష్ట్ర్రులు ఒప్పందానికి 
సిద్ధంగా వున్నారని 1780 ఫిబవరి 8 వ తేదీన మాలెట్‌ కారన్‌వాలీసుకు తెలియ 
జేశాడు. మైసూరులో తమకు చెందవలసిన ప్రాంతాలను తిరిగి అప్పజెప్పిన 
తరువాత మైసూరుకి చెందిన ఇతర[పాంతాలను అందరూ సమానంగా పంచుకో 
వాలన్నది మహరాష్ట్ర్రులు తెలియజేసిన షరతులు తుంగభ్మదకు ఉత్తరంలో గల 
భూభాగంపై తమకు మాత్రమే అధికారముండాలనే మహారాష్ట్రల కోరికను (బిల్‌ 
షువారు అంగీకరించలేదు. మహరాష్ట్ర్రుల సెన్యానికి బీటెషువారి కోరికను (బట్‌ 
షువారి సైన్యము తోడు వెళ్ళాలి, ఆ సైనిక ఖర్చులను నానా భరించాలి. సంధిపై 


మూడవమైసూరు యుద్ధం 35 


1790 జూన్‌ 6 వ తేదీన సంతకాలు జిరిగాయి. పరశురాంబాహు సైనిక నాయ 
కుడిగా నియమించబడ్డాడు. ఈ ఒడంబడికను రద్దు చేయించడానికి టిప్పు తన 
న్యాయవాదుల్ని డబ్బు సంచీలతో పూనాకు పంప (ప్రయత్నించాడు. కానీ అతని 
[ప్రయత్నాలు ఎఫలమయాయి. 

నిజాం ఒప్పందంలో చేరడం పెద్ద సమస్యకాదు. అతనికి కలిగే లాభముల 
దృష్ట్యా ఒడంబడికలో చేరడానికి కించిత్తుగూడ సంకోచించలేదు. సెనికంగా బల 
హీనంగా వున్నా, బిటిషువారు వాగ్దానం చేసిన సైనిక సహాయం తన సంశయా 
లన్నిటినీ తొలగించింది. 1768 లో కుదిరిన సంధి ఒప్పందంకు ఒడంబడికకు 
*, [ప్రాతిపదికగా వుండాలని మొదట అనుకొన్నారు. కాని మహరాష్ట్రులు గూడ యుద్ధ 
(ప్రవేశం చేసిన కారణంగా ప్రత్యేకసంధి అవసరమైంది. మహరాష్ట్రులు తనపై 
దురాక్రమణ జరపకుండా నిజాం (బిటిషు వారినుంచి ఖచ్చితమైన అభయము 
కోరాడు. ఇది (బిటిషువారిని ఇబ్బందికి గురిచేసినల్లయింది. కానీ నిజాం అల్లి 
అభయం విషయంలో పట్టుబట్టాడు. అందుచేత కారన్‌వాలీసు తమ సన్నిహితు 
లైన మహరాష్ట్రుల చేతిలో కబలింపబడడం ఎన్నటికీ సహించబోమని వ్య క్తిగ 
తంగా జాబు వాశాడు. దీనితో 1790 జూలై 4 వ తేదీన సంధిపుత్రం మీద సంత 
కాలు జరిగాయి. 

ఇతర మరాఠా నాయకులైన భోస్టే, సింధియా, హోల్కార్‌ మొదలైన వారిని 
ఆంగ్లేయుల పక్షాన్ని చేరవలసినందిగా కారన్‌వాలీసు కోరాడు. ఉత్తరాదిలో తాను 
చేసే యుద్ధాలలో కంపెనీ సహాయం చేయడానికి సిద్ధంగా వున్నట్లయితే తను 
(బిటిషువారికి యీ యుద్ధంలో సహాయం చేయడానికి అంగీకరిస్తానన్నాడు. హోల్కార్‌ 
గూడ ఎక్కువ ఉత్సాహాన్ని చూపలేదు. అతను నానాసాహెబ్‌ నిజాం కలిసి టిప్పుని 
ఎదిరించడం నిరసించాడు. మలబారు స్థానికనాయకులు టిప్పుని ఎదిరిం చేటట్లు 
పురిగొల్పటం జరిగింది. టిప్పును ధిక్కరించి. బబిటిషువారి నుంచ సహాయాన్ని 
పొందడానికి, అందుకు (ప్రతిగా వారికి కొంత సామ్ము చెల్లించడానికి అంగీకరిస్తూ 
కొచ్చిన్‌రాజు వారితో ఒడంబడిక కుదుర్చుకొన్నాడు. అదే విధంగా కన్ననూరు 
బీబి, కూర్లు రాజు, మైసూరు రాణి మొదలైన వారు గూడ టిప్పుకు వ్యతిరేకంగా 
(బిటిషువారితో చేతులు కలిపేటట్లు పోత్సాహించబడ్డారు. 

ఆ విధంగా టిప్పుకి వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన కూటమి ఎర్పడింది. 
టిప్పుసులాను దాదాపు ఎకాకిగా వున్న ఆ సమయంలో సెనిక కూడమి ఎర్చా 
టుచేయడం అతనిని ఓడించుటకే గాని, కంపెనీ సన్నిహితుడైన తీరువాన్మూరు 


36 . ట్‌ప్పు సుల్తాను 


రాజు అవసరాలను తీర్చడానికి కాదు. సెనిక ఒప్పందం కంపెనీ తటస్థవ విధా 
నమును విడనాడి రాజ్యాకమణ కార్య[కమాన్ని [పప్రారంభిచేందుకు పన్నిన ఒక 
పన్నాగము మా(త్రమే. భారతదేశంలో బబిటిషుస్మామాజ్య విస్తరణకు టిప్పు ప్రధాన 
ఆటంకమని, అందుచేత అతనితో ఏదో ఒకప్పుడు పోరుతథ్యమని కారన్‌వాలీసు 
నిశ్చయించాడు. అనువైన అవకాశం దొరకనందువల్ల అంతవరకు టిప్పున పోని 
చ్చారు. ప్రస్తుతం అవకాశం లభించినందువలన టబిటిషువారు అవమానంతో 
ఉపశమనంకోసరం చేసిందని తలచిన మంగళూరు సంధిని తోసి పుచ్చడానికి 
ఉవ్విళ్ళూరారు. వారు మాత్రమే టిప్పుతో యుద్ధానికి దిగినట్లయిన నిజాం, మహ 
రాష్ట్ర టిప్పు పక్షం చేరి అనవసర సమస్యలు కల్పిస్తారని భయపడి (బ్రిటిషు 
వారు తమ అధికార వస్తరణ కార్యక్రమంలో ఆ రెండు రాజ్యాలకు అసూయ కలి 
గించకుండా జా(గత్తపడ్డారు. మైసూరు రాజ్యం పై తమ దండయా(తలని శక్తివం 
తంగా ఎదుర్కొంటున్నాడని, దక్షిణంలో రోజుకోజుకీ అధికమవుతున్న అతని అధి 
కారాన్ని అరికట్టాలని మహరాష్ట్ర చునిక కూటమిలో చేరారు. మహరాష్రులకు 
చెందిన చాలా ప్రాంతము అతని అధీనంలో కొనసాగింది. 1786 లో ఆ ప్రాంతా 
లను తిరిగి పొందడానికి వారు చేసిన ప్రయత్నం విఫలయయింది. అందువల్ల 
మహరాష్ట్రుల (పతిష్ట దెబ్బతిన్నది గూడ. ఇప్పుడు అలాంటి అపజయాలను 
మరిపించడానికి గొప్ప వీరోచిత ప్రయత్నం అవసరము. 1787 లో కారన్‌వా 
లీసు టిప్పుకి వ్యతిరేకంగా సెనికి సమాఖ్య గుర్చి (పస్తావించగానే, నానా దానికి 
వెంటనే అంగీకరించడమే గాక, టిప్పుని ఓడించడానికి తగు (ప్రణాలికలు గూడ 
సమర్పించాడు. నానాకి సింధియాతో గల విరోధం మరొక (పధాన విషయం. 
ఉత్తరదేశంలో సింధియా గొప్ప పలుకుబడి సంపాదించుకొన్నాడు. మహరాష్ట్రుల 
ఉన్నత వర్గాలలో నాయకత్వంకై అంతరంగిక పోరాటం కొనసాగింది. 1786-87 
లో మరాటా యుద్ధంలో పోగొట్టుకొన్న ప్రతిష్టను పునరుద్దరించుకోవడానికై పథ 
కాలు వేయ(స్రారంభించిన నానా ఎత్తుగడలను సింధియా తన మెనిక శక్తిచేత, 
దౌత్యవితరణ మూలంగా అరికట్ట దలచాడు. ఒక సందర్భంలో నానా తన రాయ 
బారులను పంపి, ిటిషు సహాయంతో సమస్త భారత దేశాన్ని జయించి పీష్వా 
అధికారమును మహరాష్ట్ర్రుల శక్తిని నిరూపించదలచాడు.' కూటమిలో చేరడానికి 
అంగీకరించిన నానా, వీలైనన్ని అనుకూలమైన షరతులను పొందడానికై సంధిసె 
సంతకం చేయడంలో కాలహరణచేశాడు. అంతేకాకుండా ఉత్తరోత్తరా వివాదాలు 


"PR.C.No. 88. VOLL. lI. 


మూడవమెసూరు యుదం 37 


లెకుండడానికై బిటిషువారితో (ప్రతి చన్నవషయాన్ని గూడ కూలంకషంగా చర్చించి 
నిర్ణయించదలచాడు. యుద్ధం ముగిసిన తర్వాత (బిటిషువారి శక్తి యుక్తులు, 
వారి దౌత్యము, వారికి గల సంపత్తితో మహరాష్ట్రులు లెక్కచేయరని అతనికి 
తెలుసు. నిజాం యుద్దంలో చేరడం భౌతిక లాభాలు పొందడం కోసమే. అతను 
కట్టవలసిన 'చౌత్‌' పన్ను కట్టక మహరాష్ట్ర్రులను కించపరచి వారితో సత్సంబం 
ధములు పోగొట్టుకొన్నాడు. కారన్‌వాలిసు అలాంటి పరిస్థితిని ఉపయెగించుకొని 
నిజాంని సెనిక కూటమిలో చేరవలసినదిగా అహ్వానించడంతో, (బిటిషువారి సహా 
యంతో మహరాష్ట్రుల ఆధీనంనుంచి తప్వుకొనడానికి అది అనువైన సమయంగా 
తోచింది. మహరాష్ట్ర్రులు కూటమిలో చేరినందు వల్ల నిజాంకి మరొకదారి తోచలే 
దు. అందువల్ల కూటమిలో చేరిన ముగ్గురి ఉద్దెశాలు వరు వరు; (బిటిషువారు 
టిప్పు అధికారాన్ని అణచదలిచారు. నిజాం ఏదో విధంగా మహరాష్రులకు వ్యతి 
రేకంగా (బిట్‌షువారి సహాయాన్ని పొందాలని నిశ్చయించాడు. వీరిలో ఒక్కరు 
గూడ నిజానికి టిప్పు తిరువాన్కూరు రక్షణ [వేణులమై జరిపిన దాడిని గూర్చి 
కలత చెందనవారు కాదు. (బిట్‌షువారికి తమ ఇద్దరు సైనిక సహాయక శక్తులవ 
లన రాజకీయ ఉపయోగమే గాని వారినుంచి యుద్ధ సమయంలో సైనిక ఉప 
యోగం ఏమాతంలేదు. వారు టిప్పు పక్షంలో చేరకుండా వుండడమే వారి 
నుంచ బైిటిషువారు పొందగల (పధాన ప్రయోజనం. 

టిప్పు వారిని కూటమిలో చేరకుండా చేయడానికి తన శక్తికొద్దీ ప్రయత్నిం 
చాడు.మాలెల్‌ పయత్నాలని విఫలం చెయడానికై తాను బకాయి పడిన కప్పాన్ని 
తన న్యాయవాదుల ద్వారా టిప్పు పూనాకు పంపాడు. తను పంపిన ధనము, 
పరిస్థితులు తనకు అనుకూలంగా మారున్తాయని టిప్పు ఆశించాడు. కాని తన 
న్యాయవాదులు సంధిపై సంతకాలు చేసే తతంగాన్ని మాత్రం కొద్దికాలం నిలు 
పుచేయించారు. 1790 జూన్‌ 8 వతేదీన న్యాయవాదులు పీష్యాను స్వయంగా 
కలుసుకొన్నారు. కాని మాలెల్‌ జోక్యం కల్పించుకొని 1790 ఆగస్టు 4 వ తేదీన 
వారిని అక్కడినుంచి పంపివేయటం జరిగింది. పెదరాబాదులోని మైసూరు రాజ్య 
భిమానులు సహయంతో టిప్పు నిజాంను గూడ కూటమిలో నుంచి ఉపసంహ 
రింపచేయదలిచాడు. ఒక సందర్భంలో నిజాం-టిప్పు సంబంధాలు మెరుగైన, 
నిజాం తానుగా టిప్పుతో సంధికి సూచించాడు గూడ. కాని బిటిషువారి దౌత్య 
నామర్ధ్థ్యము మైసూరు న్యాయవాదులకన్న ఇ చేయి అని నిరూపించబడింది. 


కలకతా రాయబారిగా పంపన మీర్‌ ఆలం (బిలెషువారి కృషని సులభం చేశాడు. 


38 టెప్పు సుల్తాను 


టిప్పు అభిమానియెన షాంసుల్‌ ఉ[మా మరణించడంతో అతని [ప్రయోజనాలకి 
కొంత అంతరాయం కలిగింది. మహరాష్ట్రుల యెడల గల భీతి చేత నిజాం, 
వీస్తున్న గాలికి తెరచాప పట్టాడు. యుద్ధప్రకటన తర్వాత గూడ టిప్పు, కూట 
మిని భేదించడానికి తన పప్రయత్నాలని వదలలేదు. ఇద్దరి ఆస్థానాలలోని (పము 
ఖులతో ఉత్తర (ప్రత్యుత్తరాలు కొనసాగించి, వారికి అనేక ఆకర్షనీయమైన వాగ్డా 
నాలు సూచించి, ఏదోవిధంగా పోరునుండి విరమింపజేయ (ప్రయత్నించాడు. 
కానీ అతని [ప్రయత్నాలన్నీ ఐఎఫలమయ్యాయి. 

1790 మే నెల 24 వ తేదీన యుద్ధం (ప్రకటించబడడంతో టిప్పు కర్ణా 
టకలోని గాజలహట్టి కనుమను ముట్టడిర చి మైసూరుని జయించడానికి మెడోస్‌, 
మాక్స్‌వెల్‌ వేసుకొన్న పథకాలని వమ్ము చేశాడు. యుద్ధపు మొదటిఘట్టంలో శత్రువుల 
విస్తరణను అరికట్టడంలో కొంతవరకు టిప్పు విజయాన్ని సాధించాడని చెప్పవ 
చ్చు. తాను దాదాపు మూడు సంవత్సరాలు జాగత్తగా చేసిన పొదుపు మూలంగా 
ఎర్పడిన నిల్వలలో చాలాభాగం యుద్ధం (ప్రారంభమైన కొద్దినెలల్లోనే పూర్తిగా 
వ్యయమైనదని కారన్‌వాలీస్‌ స్వయంగా ఒప్పుకొన్నాడు. మెసూరుని జయించ 
తలపెట్టిన జనరల్‌ మెడోస్‌ అధీనములోని బ్రిటిషు సెన్యానికి కాలసిన సరఫరా 
లకు అంతరాయం కలిగించి టిప్పు వారిని ముప్పుతిప్పలు పెట్టాడు. 1790 
సం॥ దండయాత్ర టబ్రిటిషువారికి అత్యంత అసంతృప్తితో ముగిసింది. 1791 
జనవరి నాటికి టిప్పు, (బ్రిటిషు వారిని నిరోధించగలగటమే కాక తాను కర్ణాట 
కాన్ని ప్రవేశించగలిగాడు. టిప్పు ఎక్కడికి వెల్ళినా, అక్కడికి అనుసరించి వెళ్ల 
వలసినవాడుగా మెడోస్‌ను మార్చగలిగాడు. అట్టి పరిస్థితి కారణంగా కారన్‌వా 
లీసు స్వయంగా సెన్యాధికారము వహించవలసి వచ్చింది. 1791 ఫిబవరి 5 
వ తేదీన అతను మైసూరుపె ముట్టడికి బయలుదేరి, కూటమిలోని ఇతర రాజ్యాల 
సైన్యాలను బెంగళూరుపైకి వెళ్లవలసిందిగా ఆదేశించాడు. మార్చి5 వ తేదీన 
అతను బెంగళూరు చేరుకొన్నాడు. అప్పుడు టిప్పుపాండిచ్చేరివద్ద వున్నాడు. 
టిప్పు తనకి అత్యంత (ప్రధానమైన బెంగళూరు దుర్గాన్ని రక్షించడానికై వెంటనే 
వెళ్ళినా దక్కించుకోలేక పోయాడు. బిటిషువారు సాధించిన ఈ విజయం నిజాం, 
మహరాష్ట్ర్రులు తొందరగా వారిని చేరుకొని, వారు లేకుండా (బిటిషువారు మాత్రమే 
విజయాలు సాధించకుండా జాగ్రత్తపడ్డారు. మిత్రకూటమిలో సెనికసంఖ్య అమిత 
ముగా వున్నా వారు సాధించింది మాత్రం అతితక్కువే. మెసూరు రాజ్యపు ఉత్తర 
(ప్రాంతంలోని టిప్పు దుర్గాలని జయించే కార్యక్రమంలో వారు నిమగ్నమయ్యారు. 


మూడవమైసూరు యుద్ధం 39 


కారన్‌వాలీసు సర్వ సెన్యాధ్యక్ష పదవిని అలంకరించిన వెంటనే సం(పదిం 
పుల ద్యారా యుద్ధాన్ని విరమింప జేయడానికి టిప్పు మరొకసారి [ప్రయత్నించా 
డు. కాని దీనిని కారన్‌వాలీసు పోత్సహించలేదు. టిప్పుని నాశనం చేయడమే 
అతని ధ్యేయం. పాండిచ్చేరిలోని (ఫెంచి గవర్నరు అయిన డి3ప్రస్నేను టిప్పుని 
మధ్య వర్తిత్వానికై ఆహ్వానించాడు. కానీ కారన్‌వాలీసు లిఖిత పూర్వకంగా లేని 
ఎ అభ్యర్థననూ పరిశీలించడానికి నిరాకరించాడు. కానీ టిప్పు వ్రాత పూర్వకంగా 
కోరడానికి ఇష్టపడలేదు. 1791 సం॥ పు మధ్యభాగంలో బిటిషు సైన్యాలు వర్షాల 
మూలంగా, ఆహారధాన్యాల కొరత వలన, అంటువ్యాధుల కారణంగా, అలసట 
చేత, కొంత నష్టానికి గురిఅయింది. కారన్‌ వాలీసు శ్రీరంగపట్టణాన్నుం చి బెంగ 
తూరుకు వనుతిరిగాడు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని టిప్పు తిరిగి సంప 
దింపులకి పయత్నించాడు. కానీ అది మళ్ళీ విఫమైంది. హరిపంత్‌ అం గ్లేయు 
లని ఆశ్రయించాడని తెలియగానే టిప్పు అప్పాజీరావు, శ్రీనివాసరావులను అతని 
వద్దకు పంపాడు. మహరాష్ట్ర్రులు గూడ యుద్ధాన్ని విరమించేందుకు యిష్టపడి 
నట్లు తోచింది. కాని కారన్‌వాలీసు అనుసరించే విషయాలపై కొన్ని చిన్నఅభ్యం 
తరాలను లెవదీశాడు. టిప్పు న్యాయవాదులు సరాసరి ముతకూటమి విడిదిలోకి 
వెళ్ళడానికి బదులు సంప్రదింపులకై మిత్రకూటమి ప్రతినిధిని మాత్రం కలుసుకో 
వాలని కారన్‌వాలీసు నిర్దేశించాడు. అటువంటి సంప్రదింపుల సమయంలో మహ 
రాష్ట్రల పాత గురించి అతను భయపడి, అట్టి [ ప్రయత్నాలను ఆటంకపరి చాడు. 

సంప్రదింపులు విఫలం చెందడం చేత యుద్ధాన్ని బ్రిటిషువారు మరీ తీవ్రతరం 
చేశారు. కాని మిత్రకూటమిలోని వారి ఆంతరంగిక తగాదాల వల్ల, టిప్పుయొక్క 
అ(పమత్తత మూలంగా, ఆహారపదార్థాల కొరత చేత, ఆర్థిక ఇబ్బందుల కార 
ణంగా వారు అల్టె ముందుకు కొనసాగలేక పోయారు. ఒక సందర్భంలో పర 
శురాం బాహు నిజానికి నిజాం స్థావరాన్ని ఒక దానిని స్వాధీనపరచుకొని, అతి 
కష్టం మీద దానిని వదలిపెట్టాడు. టిప్పు (ఫెంచివారి సహాయాన్ని అభ్యర్థించా 
డు. కాని (ఫెంచి విప్లవ సంఘటనలకు చేరువలో వున్నందున ఆ దేశం నుంచి 
ఎట్టి సహాయమూ అందలేదు. కాని (ఫంచివారు అనేక ఉచిత సలహాలు మాతం 
అందజేశారు. టిప్పు విధంగానైనా మహరాష్ట్రులని తన పక్షానికి (తిప్పుకొ 
నాలి, సైనిక కూటమిని విచ్చేదించడానికి తాను ధనాన్ని తన శక్తిని వెచ్చించడా 
నికి వెనుదీయరాదు, బ్రిటిషువారిని ఎదిరించడంలో తాను పెద్ద యుద్ధాలకి దిగక, 
చిన్ని చిన్ని మెరుపుదాడులు కొనసాగించ వారిని ఇక్కట్లక్‌ గురిచేయాలి. తాను 


40 టిప్పు సుల్తాను 


పెద్ద మొత్తాలలో ధనాన్నివెచ్చించడానికి వెనుదీయరాదని వారు సలహాలనిచ్చారు. 
1791 లో వర్షాకాలం ముగియగానే బ్రిటిషువారు యుద్ధాన్ని మళ్ళీ కొనసా 
గించారు. వారు అనేక దుర్గాలను ధ్వంసం జేసి శ్రీరంగపట్టణంవైపు వెళ్ళారు. 
1792 సoll (పారంభంలో టిప్పు తన ముఖ్యపట్టణానికి వెలుపల సెన్యంతో 
బాటు విడిదిచేశాడు. కారన్‌వాలీసు దాదాపు 22,000 సైన్యంతో పురోగమించా 
డు. ఒక్కరోజు కూడ వృథాచేయకుండా కారన్‌వాలీసు శ్రీరంగపట్టణాన్ని చేరిన 
వెంటనే టిప్పుని ఎదుర్కొన్నాడు. మూడు విభిన్న వైపుల నుంచి అర్థరా(త్రి సమ 
యంలో బిటిషుసైన్యాలు టిప్పుపై విరుచుకపడ్డాయి. మధ్య విభాగానికి కారన్‌ 
వాలీసు స్వయంగా నాయకత్వం వహించాడు. యుద్ధం తీవంగా కొనసాగింది. 
(బిటెషువారు టిప్పుని కోటలోనికి వెళ్ళిపోవలసిందిగా నిర్బంధించారు. యుద్ధం 
(బిటిషువారికి అనుకూలంగా ముగిసింది. టిప్పు స్థావరాన్నంతటిని బ్రిటెషువారు 
తెల్లవారకముం౦దే ఆక్రమించారు. (బిటిషుసేనలు కావేరీనది రెండు పాయలూ 
కలిసే ప్రాంతములోని, లాల్‌బాగ్‌ వద్దగల దీవిలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించు 
కొన్నారు. కోట అప్పటికే టిప్పు ఆధీనములో వున్నందువల్ల బిటిషువారు దానిని 
ముట్టడించడానికి ప్రయత్నాలు (ప్రారంభించారు. టిప్పుకి రెండే రెండు మార్గ 
ములు కనిపించాయి. యుద్ధము కొనసాగించుట, లేక లొంగిపోవుట. అనేక కష్టాలు 
వున్నాయని అతనికి బాగాతెలుసు. కనీసం భవిష్యత్తులో తన నష్టాలని భర్తీ చేసేం 
దుకు అవకాశముంటుందనే ఉద్దేశంతో టిప్పు శాంతి ఒప్పందానికి ముందుకొ 
చ్చాడు. అతనివద్దగల టబిటిషు ఖైదీలను విడుదలచేసి, అలాంటి ఒక ఖైదీయెన 
లెప్టినెంట్‌ చామర్స్‌ ద్వారా శాంతిని కోరుతూ కారన్‌వాలీసుకు ఒక జాబు పంపా 
డు. కారన్‌వాలీసు శాంతి కోరికను తిరస్కరించడమో ఒప్పుకోవడమో నిర్ణయిం 
చుకోవాలి. అతనుఒప్పుకోవడానికే నిర్ణయించుకొ న్నాడు. కోటను ముట్టడిం చే 
సమయంలో తన సహచరులైన నిజాం, మహరాష్ట్రూలు నిజంగా సహాయాన్ని 
అందజేస్తారా లేదా అని అనుమానించి కారన్‌వాలీసు అలాంటి నిర్ణయానికొచ్చా 
డు. టిప్పుని సర్వనాశనం చేసిన వారు యీర్ష్య చెందుతారని గూడ అతను 
అనుమానించాడు. రాజకీయంగా, టిప్పుని కొనసాగింపజేయడమే ప్రయోజనక 
రం. అందువల్ల కారన్‌వాలీసు టిప్పు రాయబారులైన గులాం ఆలీఖాన్‌, ఆలీ, 
రేజాలను శాంతి సమావేశానికి ఆహ్వానించాడు. మీర్‌ ఆలం, గోవిందరావు. కెన్నవె 
మొదలైనవారు సమాఖ్యరాజ్యాల (పతినిధులుగా నియమింపబడ్డారు. 
కారన్‌వాలీసు చాలా కఠినమైన షరతులు కోరాడు. మూడుకోట్ల రూపాయలు 


మూడవమైసూరు యుద్ధం 41 


శిస్తురాగల భూభాగాన్ని టిప్పు సమర్పించాలి. టిప్పు కుమారు లిద్దరినీ జామీను 
అగా పంపాలి. నష్టపరిహారంగా ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాలి. ఇవి 
అతని షరతులు. ఏటిని సవరించడానికై బెరాలు [(పారంభమయ్యాయి. కారన్‌వా 
లీసు టిప్పు రాజ్యాలలో సగభాగానిక్‌ ఆరుకోల్ల రూపాయల నష్టపరిహారానికి 
తగ్గాడు. తర్వాత యిది మూడు కోట్లకు తగ్గింపబడింది. విజేతలు రాబట్టుకోవడా 
నికి అది అత్యంత అధికమెంది. కారన్‌వాలీసు గూడ అంతకన్న ఎక్కువ అడిగిన 
ట్రయితే టిప్పు యుద్ధం కొనసాగించడానికి నిర్ణయించుకుంటాడని ఉద్దేశించాడు. 
కూటమిలోని అధికారవర్గానికై హరిపంత్‌ ముప్పై లక్షల రూపాయలు దర్భారు 
ఖర్చుల [క్రింద కోరాడు. ఇది అంగీకరించబడింది. దీనితో ఒక విధమైన శాంతి 
ఒప్పందపు సంతకాలు జరిగాయి. అనుకొన్నట్లు టిప్పు కుమారులు జామీను 
లుగా వెల్లారు. ధనము చెలించబడింది. కాల్పుల విరమణ జరిగింది. కాని సంధి 
షరతులను ఖరారు చేయడంలోగల కష్టాలు దీని తర్వాత (ప్రారంభమయ్యాయి. 
టిప్పు సామాజ్యంలో అర్థభాగాన్ని నిర్ణయించడానికై తాను సమరించిన ఆదాయ 
వ్యయ లెక్కలను (బిల్‌షువారు తోసిపుచ్చారు. విలైనంత తక్కువ భూభాగాన్ని 
అప్పజెప్పాలనే ఉద్దేశంతో టిప్పు సరిహద్దు ప్రాంతాల విలువలను అధికంగా 
చూపాడని (బిల్‌షువారు భావించారి. టిప్పు అందజేసిన అంచనాలను తోసి 
పుచ్చి బబిటిషువారు కొత్తవి రూపొందించారు. బ్రిలిషువారికి బారామహల్‌, సేలం, 
దిండిగల్లు, కాలికట్‌, కరూర్‌, ధర్మ పురం కూర్గ్‌ మొదలైన (ప్రాంతాలు లభించా 
యి. మహరాష్ట్రులకు బసవపట్నం, చిత్రదుర్గ, రాయదుర్గ, హర్పనహల్ళి సం|క్ర 
మించాయి. కూరని కలుపుకోవడం ల్‌ప్పుణ కృంగతిసింది. కూర్డ్‌ (బిటిషువారి 
[ప్రాంతాలకు చేరువగా గూడ లేదు. టిప్పు కూర్లును శ్రీరంగపట్టాణానికి ముఖ 
ద్వారంగా భావించాడు. అది ఒక రోజు (ప్రయాణ దూరానికన్న ఎక్కువకాదు. 
కారన్‌వాలీసు కూర్గ్‌ విషయంలో పట్టుబట్టాడు. దీనటె సంప్రదింపులు స్తంభించా 
యి. ఈ సమస్య మరీ గడ్డుగా పరిణమించి యుద్ధము పునః (పారంభమవు 
తుందా అనే అనుమానం కలిగింది. ఫిరంగులు సిద్ధమయ్యాయి. సైన్యాలు ముందుకు 
కదిలి కోటను ముట్టిం చడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అందుకని టిప్పు 
యీ (ప్రధానమైన అంశాన్ని గూడ ఒప్పుకొన్నాడు. ఆఖరికి మార్చి 18 వ తేదీన 
సంధిపె సంతకాలు చేయబడ్డాయి. ఒక వారం తరువాత కూటమి రాజ్యాలు తమ 
తమ సెన్యాలను వెనుకకు మళ్ళించాయి. 

యుద్ధంలో టిప్పు ఓడిపోయాడు. విజేతలు తాము అనుకొన్నదాని కన్న 


42 ట్‌ప్పు సులాను 


మిన్నగా లాభాలు పొందారు. కూటమిలోని రాజ్యాలు సరిసమానంగా పంచుకోవాలి. 
అనే పద్ధతిమీద ఆ(క్రమిత ప్రాంతాలు విభజించబడ్డాయి. ముందు అనుకొన్నవిధంగా 
పురాతన కాలం నుంచి గల అధికారాలని పునరుద్ధరించుకోవాలనే సిద్ధాంతం 
అనుసరించబడలేదు. విభజనలో, టిప్పురాజ్యం యొక్క శిస్తు మాత్రం ప్రమా 
ణంగా తీసుకోబడింది. కానీ రాజ్య వైశాల్యంగాదు. మొత్తం శిస్తు రెండుకోట్లు నలభై 
లక్షల రూపాయలుగా మదింపు వేయబడింది. అందులో సగం మొత్తాన్ని కూట 
మిలోని ఒక్కొక్కరికే 39.5 లక్షలుగా పంచుకొన్నారు. 1772 సం॥ ముందు 
తమ ఆధీనంలోవుండి పోగొట్టుకొన్న తుంగభద్ర వరకు గల ప్రాంతాన్నంతా మహ 
రాష్ట్రులు వశపరచుకొన్నారు. తుంగభద్ర, కృపా నదుల మధ్య భూభాగం నిజాం 
వశమైంది. మహరాష్ట్రులకు లభించిన ప్రాంతాలు ఒకేవైపుగా వున్నాయి కాని 
నిజాంకి రెండు ప్రాంతాలలోను, (బిటిషువారికి మూడు విభాగాలలోను వచ్చా 
యి. సారహీనమైన (ప్రాంతాలను, గుట్టమిట్టలుగల భూభాగమని |బ్రిటిషువారు 
అత్యంత విశాలమైన స్థలాన్ని పొందారు. నిజాంకి మహరాష్ట్రులకు సారవంత 
మైన, వ్యవసాయయోగ్య మైన (ప్రాంతాలు లభించగా (బిటిషువారికి లభించిన 
[ప్రాంతము రాజకీయంగా, మైనికంగా మిక్కిలి కీలకమైన (ప్రదేశము. బారామహ 
ల్‌, సేలం, పశ్చిమ కనుమలకు గల రహదారులపై అధిపత్యాన్ని గలిగించాయి. 
కూర్గు, కృష్ణగిరి, రాయకోట, బారామహల్‌, దిండిగల్‌ మొదలైన (పాంతాలమూ 
లంగా (బిటిషువారు కోరమండల్‌ తీరానికి బలమైన సరిహద్దులను నిర్ణయించుకో 
గలిగారు. మునుపటి రెండు మైసూరు యుద్ధాలలో పోగొట్టుకొన్న ప్రతిష్టకి టిప్పుపై 
పగతీర్చుకోవటం మానసికంగా (బిటిషువారికి గలిగిన అతి పెద్ద లాభము. 
టిప్పుని పూర్తిగా నాశనంచేయడానికి కారన్‌వాలీసు ఎందుకు వెనుకాడాడనే 
(ప్రశ్న తప్పక తలెత్తుతుంది. మహరాష్ట్రుల ఈర్ష్యకి ఇది కారణమవుతుందనే భయం 
కాదు. మహరాష్ట్రులు అంత గొప్ప శత్రువులని, అభద్యులని అతను ఊహించ 
లేదు. మహరాష్ట్ర్రుల పక్షం కేవలం సదాపోరాడే నాయకుల కూటమని, ఆ కూట 
మిన వ్య క్తిగత ఆశల ఆకర్షణలో వేరుపరచడం కష్టతరమైనపని కాదని అతనికి 
తెలుసు. కాని అసలు కారణం మాతృదేశం నుంచి వచ్చిన ఆదెశములని చెప్పవ 
చ్చు. ఇంగ్లండు ఆ సమయంలో విప్లవయుగపు ఐరోపా రాజకీయాలలో తలమున 
కలుగావుంది. ఇంగ్లండులో మంత్రులందరూ భారతదేశంనుంచి సెన్యాలని తిరిగి 
తప్పించమని ఒత్తిడి చెశారు. అందుచేత కారన్‌వాలీసు మూడవ మైసూరు యుద్ధాన్ని 
నిరవదికంగా కొనసాగింపలెకపోయాడు. కంపెనీ అధికారానికి మిక్కిలి కిష్టమైన 


మూడవమైసూరు యుద్ధం 43 


సమయంలో ఆదుకొనగలిగినా వారన్‌ హేస్టింగ్స్‌, అభిశంసనా తీర్నానాన్ని తప్పిం 
చుకోలేక పోయాడు. అనువైన షరతులను త్రోసిపుచ్చి యుద్ధం కొనసాగించి ఒక 
వేళ విజయము సాధించక పోయినా కారన్‌వాలీసు కూడ అటువంటి పరిస్థితి కల 
గదనే నమ్మకమేముంది! పార్లమెంటులో తనని సమర్థించడానికి దుండాస్‌, విలియం 
పిల్‌ మొదలైన వారున్నప్‌పటికీ, నిష్కారణంగా యుద్ధాన్ని [ప్రారంభిం చినందుకు 
మొదట అనేకులు కారన్‌వాలీసును విమర్శించారు. అమెరికా భూభాగంపై 13 
వలసలు పోగొట్టుకొన్న విషయము బిటిషువారు మరచిపోలేదు. కంపెనీ అధికార్ల 
వలెగాక పార్లమెంటు దురుసుగా నిర్ణయాలు చేయడం నిరసించింది. మిత్రకూ 
టమి రాజ్యాల ప్రవర్తన గూడ ఆందోళన కలిగించింది. వారు రహస్యంగా టిప్పుతో 
మంతనాలు జరుపుతారని బిటిషువారు భయపడ్డారు. యుద్ధసమయంలో మహ 
రాష్ట్రల (ప్రయత్నాల (పయత్నాలు మందగొడిగా కొనసాగాయి. నిజాంసేనలు 
ఎందుకూ పనికిరాలేదు. అంటువ్యాధులు, (పతికూలించిన వాతావరణము. ఆహార 
పదార్థములు, ఇతర పనిముట్లు లభించకపోవటం మొదలైన సమస్యలతో యుద్ధం 
కొనసాగించటం సమస్యకు లోనైంది. అందువల్ల యుద్ధం (బిట్‌షువారికి మిక్కిలి 
అనుకూలంగా, శత్రువుకి అమిత ప్రతికూలంగా, (బిటిషు పక్షము వహించిన వారిని 
అతి శక్తి వంతులుగా చేయకుండా ముగిసిందని కారన్యాలీసు ఊహించడంలో 
నిజం లేకపోలేదు. 

సంధి, టిప్పుకి చాలా ప్రతికూలంగా పరిణమించిది. అతని ఆర్థిక రాజకీ 
య, సైనిక స్థితిని సడలించింది. హైదర్‌ అధికారానికి వచ్చిననాటినుంచి మైసూరు 
అట్టి గొప్ప పరాజయాన్ని ఎప్పుడూ పొందలేదు. మైసూరు బెబ్బులి గోళ్ళు కత్తి 
రింపబడి బోనులో వేయటం జరిగింది. ఒక విదేశీ అధికారాన్ని అరికట్టాలనే 
అతని ప్రగాఢ వాంఛ ఎంతో దురుసుగా ఆపుచేయబడింది. అతని సైనిక పేరు 
(ప్రతిష్టలు దెబ్బతిన్నాయి. తన రాజ్యము తునాతునకలైంది. దిండిగల్లు, చాలా 
సారవంతమైన మండలాలు ఇచ్చి వేయడంచేత రాజ్యపు ధాన్యగారాలు షోగొట్టు 
కొన్నాడు. 


తుఫాను ప్రారంభము 


మైసూరులో ఆంగ్రేయుల సంబంధాలు శ్రీరంగపట్నం సంధి తర్వాత వెల్లస్లీ 
వచ్చేంతవరకు దాదాపు (ప్రశాంతంగానే కొనసాగాయి. యుద్ధసమయంలో జరి 
గిన నష్టాన్ని పునరుర్ధరించుకోవడానికి టిప్పు (ప్రయత్నించాడు. సంధి షరతుల 
(ప్రకారం చెల్లించవలసిన వాటినన్నిటినీ అతను చెల్లించి పూచి దారులుగా పంపిన 
కొడుకుల్ని రప్పించుకొన్నాడు. ఇరుపక్త్షాలూ సమస్యలన్నీ పరిష్కరించుకొని 
రాజీపడ్డట్టుగానే అనిపించింది. కాని నిజానికి తనపె దెబ్బతీసిన (బటిషువారిని 
మాత్రం టిప్పు మరువనూ లేదు, క్షమించనూలేదు. యుద్ధము ముగిసిన వెంటనే 
టిప్పు తన పరిపాలనా యంత్రాంగాన్ని పునర్వ ్యస్థీకరిం చాడు. సెన్యము, నౌకా 
దళము, వర్తక, వాణిజ్యాది అన్ని వ్యవస్థలలోను మార్పులు చేసి తన ఓటమి 
మరక గుర్తులని తుడిచివేయతలచాడు. తాను పోగొట్టుకున్న (పాంతాలని టిప్పు 
పునరాక్రమించుకోవటం ప్రయత్నిస్తాడని కారన్‌వాలీస్‌ మిత్రకూటమిని రద్దుచే 
యక వుంచాడు. కొన్ని సరిహద్దు ప్రాంతాల మార్పులు, మైనాడ్‌ను బలవం 
తంగా (బిటిషువారు ఆక్రమించుకోవడం వంటి వాటి మూలంగా ఇద్దరికీ కొన్ని 
తగాదాలు ఉతృన్నమయ్యాయి. అదేవిధంగా అమర, సుల్య ప్రాంతాలను బిటి 
'షువారు తమ ఆధీనంలో కొనసాగింపజేశారు. ఇది టిప్పుకి తీవ అసంతృప్తి కలి 
గించింది. 

ా సర్‌ జాన్‌ షోర్‌ రాకతో టిప్పు-అం గ్లేయుల సంబంధాలు ఎంతో మెరుగైనా 
యి. 1794 లో సర్‌జాన్‌ జామీనులను విడుదలచేశాడు. అతను భారతదేశ రాజుల 
వ్యవహారాలలో చాలా తెలివిగా తటస్థవిధానాన్ని అనుసరించాడు. మహరాష్ట్ర్రుల 
చేత కుర్త్‌లా దగ్గర నిజాం ఓడించబడడం, పీష్వా రెండవమాధవరావు. మర 
ణము, వారసత్వపు యుద్ధము, రెండవ బాజీరావు, దౌలతారావు సింధియాలు 
అధికారానికి రావడం, (బిటిషువారు తటస్థవిధానాన్ని అనుసరించడం వంటి పరి 


తుఫాను [ప్రారంభము 45 


స్థితులు టిప్పు పోగొట్టుకొన్న గౌరవాన్ని తిరిగి పొందడానికి అనుకూలించాయి. 
1790 లో ఎర్పడిన కూటమిని యీ పరిస్థితులు చేదించగలిగాయి. 1795 లో 
జరిగిన మరాఠా నిజాం యుద్ధము ఒక విధంగా (బిట్‌షు వారికి, మహరాష్ట్ర్రులకు 
మధ్య దక్కనులో నాయకత్వసమస్య కై జరిగిన యుద్ధం అని అనవచ్చును. 

1796 లో రీపాడ్‌ అనే ఒక నౌకాధికారి శ్రీరంగపట్నం వచ్చాడు. అతను 
(పెంచి రాయబారినని నటించి, మారిషస్‌లో ఒక పెద్ద (పెంచి నౌకాదళమున్న 
దని, టిప్పుకి అవసరమున్నట్లయితే ఆ దళముని పంపటం జరుగుతుందని తెలి 
పాడు. ఈ కథని టిప్పు నిజమని నమ్మి వెంటనే అధికారికంగా ఒక దౌత్యవర్గాన్ని 
మారిషస్‌కు పంపి, సహాయాన్ని కోరమన్నాడు. టిప్పు మంత్రులు రీపాడ్‌ది కట్టు 
కథలేమో అని అనుమానించినా, టిప్పు దీనిని నమ్మి రీపాడ్‌ను అనుసరించడా 
నికి నలుగురు సభ్యులుగల బృందాన్ని మారిషస్‌కు పంపి, అక్కడి గవర్నరు 
30,000 నుండి 40,000 సైన్యాన్ని కగిన నౌకలతో పంపమని కోరాడు. హుస్సేన్‌ 
ఆలీఖాన్‌, మహమ్మద్‌ ఇ[బహీం అనే టిప్పు రాయబారులు 1797 డిసెంబరు 5 
వ తేదీన బయలు దేరి 1798 జనవరి 19 వ తేదీన మారిషస్‌ దీవిని చేరుకున్నా 
రు. వారు అక్కడి గవర్నరయిన మాలర్దిక్‌ చేత సాదరంగా ఆహ్యానింప బడ్డారు, 
కానీ అక్కడ టిప్పుకు సహయంగా పంపేందుకు ఎట్టి సెన్యము లేదని తెలిసి 
ఎంతో నిరుత్సాహపడ్డారు. రీపాడ్‌ చెప్పింది పచ్చి అబద్ధం. రాయబారులు ఉత్త 
చేతులతో తిరిగి వెళ్ళడం మాలర్టిక్‌కు ఇష్టంలేదు. అందుకని గవర్నరు మారి 
షస్‌ (పజలకు టిప్పు సెన్యంలో చేరవలసిందని ఒక విజ్ఞప్తి చేశాడు. ఆ విజ్ఞప్తిలో 
ఇలా ప్రకటించబడింది. “భాతరదేశం నుంచి బ్రిటిషువారిని తరిమివేయడానికి 
నిశృయించుకొన్న టిప్పు, వారిపై యుద్ధము (ప్రకటించడానికి (ఫెంచివారిచ్చే 
సహాయ సమయానికై వేచి వున్నాడు.” 

(ప్రకటనలో కల్ల ఇది చాల అభ్యంతరకరమైన భాగము. అన్ని విషయాలు 

ఎంతో రహస్యంగా వుంచాలని వారి ఉద్దేశాలని ప్రకటింపుల మూలంగా తెలియ 

జేయ కూడదని ఆదేశించబడిన రాయబారులని ఇబ్బందిలో పెట్టింది. మారిషస్‌ 
దీవిలో అప్పటికే సిద్ధంగా వుంచిన సెన్యాలని తీసుకుని వెళ్ళడానికి వచ్చామని 
స్వచ్చంద సైన్యాలను (కొత్తగా చేర్ప్చించుకొనడానికి రాలేదు అని మాలర్జి క్‌తో 
అన్నారు. ఐనప్పటికి ఒట్టి చేతులతో రాకుండా వారు 99 మంది చేతిపని వారిని 
తమతోబాటు తీసుకొచ్చారు. 

వెల్లస్లీ యుద్ధ (ప్రకటనకి మారిషస్‌ గవర్నరు చేసిన విజ్ఞాపన (ప్రధాన కారణ 


46 | టిప్పు సుల్తాను 


మైనందువలు టిప్పు వ్యే క్రిగత ఉద్దేశాలను మాలర్టిక్‌ బహిరంగపరచడానికి కారణం 
ఎమిటి అనే (పశ్న ఉదయించక తప్పుదు. దీనిపై అనేక విభిన్న అభ్మిపాయాలు 
వెలడిఅయ్యాయి. మారిషన్‌ దీవిలోని విప్లవకారులందరిని తొలగించడానికి ఆద్దే 
శించబడినదని వెల్లస్లి భావించాడు.' మాలర్దిక్‌ గొ ప్పలు పలుకుతూ వి(రవీగాడని 
మిల్‌ భావించాడు.” కానీ యిది బిటిషువారిపె దెబ్బృతీయడానికై అమిత ఉత్సా 
హ-ఇతో మాలర్టిక్‌ అజా[గతతో చేసిన పొరపాటని మనకి మనకి తెలుసు. (ఫెంచి 
వారు ఆ సమయంలో అమితోత్సాహంతో వున్నారు. (ఫెంచి విలవం సంఘటన 
= విప్లవ పుత్రుడైన నెపోలియన్‌ యొక్క ఘనవిజయాలు (పెంచి జాతినే ఉత్సా 
హపరచాయి. దానికితోడు కెయిరోనుంచి నెపోలియన్‌ బిటిషువారి ఇనుపసం 
కెళ్ల నుంచి స్వదేశి రాజుల్ని రక్షించడానికై వారినుంచి సైనిక సహాయము పాంద 
కి పంపిన దౌత్యబృందము అలాంటి (ప్రకటనకి క అందుకని 
 మారిషస్‌దీవిలో జరిగిన సంఘటనలు టిప్పు తీసుకున్న చొరవను ప్రతిబింబింప 
జేస్తాయికాని అతను నిర్దోషియని కప్పిపెట్టడానికి వీలులేదు. 
న్‌ 1792 లో అధికారానికి వచ్చిన ఆప్పన్‌ రాజు జామన్‌షాతో, టిప్పు సంబం 
ధాలు నిలుపుకున్నాడు. అహమ్మద్‌షా అబ్బాలికి మనుమడైన జామన్‌షా తాతవల 
మెనికంగా పేరుపొందినవాడు. తనతో వివాహ సంబంధములు కూడ గల మొగ 
లాయిల అధికారాన్ని ఢిల్లీలో పునరుద్ధరించడానికై భారతదేశంపె దండయాత్ర 
చేయడానికి సిద్ధమయ్యాడు. 1796 లో టిప్పు ఇద్దరు రాయబారులని కాబూ 
లుకు పంపి తాను అనుకొన్నట్లు భారతదేశంప దండయాత్ర చేయవలసిందిగా 
(ప్రోత్సహించాడు. టిప్పు అభ్యర్థనకి అంగీకారం తెలిపిన షా అదే విధంగా తాను 
భారతదేశంపై వెంటనే దండయాత్ర చేసే ఉద్దేశాన్ని తెలిపాడు. 1798 డిసెంబ 
రులో పయ షు భారతేదేశంయపై తరలి లాహోరు వరకు వచ్చాడు. కాని 1799 
జనవరిలో బిటిషువారు పారశీకులను (ప్రోత్సహించి ఆప్టనిస్థాన్‌ 3 పె దండెత్తేటట్లు 
చేసిన కారణంగా జామన్‌షా వెంటనే వెనుతిరిగి వెళ్లవలసివచ్చింది. వెల్లస్లీ మొరా 
దాబార్‌ నుంచి ఈరాన్‌కు ఒక షియా మతస్థుని పంపగా అతను షియా-సున్ని 
విభేదాలు సృష్టించి అపాయాన్ని అరికట్ట గలిగాడు. లేకుంటే వెల్లస్లీ అన్నట్లు 
“విజయోత్సాహము, మత (ప్రభావము, దోచుకోవడమనే దురాశ అన్నీ కలిసి, 


E 


కౌరంగజేబు కాలం తరాఇత ఎపుడూ ఎ ఒక సమయంలో గూడ ఒకే ఒక 
వ్‌ టో t (౮ 


" Minutes of Wellersley. Aug 12. 1798, Martin, 00030106. Vol LP. 82, 
Mill, History of India. Vol. VI. PP. 76-84. 


తుఫాను (ప్రారంభము 47 


కారణానికి గుమికూడని విధంగా కలిసి వుండేవారు.”' 

ర్న సర్‌ జాన్‌ షోర్‌ చేతులలో అనేక యాతనలుపడిన అయెధ్యనవాబు వజీర్‌ 
అలీస్థానంలో నియమించపడిన సాదత్‌ అలీఖాన్‌ జామన్‌షాతో లూలూచి పడ్డా 
డని అనుమానించబడింది. అతను బనారస్‌లోని (బటిషు ఎజంటు ఆయన చెర్రీని 
చంపి నగరాన్నుంచి పారిపోయాడు. ఢక్క్మానవాబు వాయిబ్‌ సోదరుడైన షుమ్చుద్దాలా 
గూడ జామన్‌షాను భారతదేశాన్ని జయించవలసిందిగా ఆహ్వానించాడు. కానీ 
(బిల్‌షువారి దౌత్యధిక్యత భారతీయుల పథకాలన్నిటినీ నిరుపయోగం చేశాయి. 
౬ రెండు యుద్ధాల మధ్యకాలంలో ఆ విధంగా టిప్పు మరయొక పోటీకి తగు 
[ప్రయత్నాలలో నిమగ్నమయ్యాడు. అతని మొదటి కృషి తన స్వంత రాజ్యాన్ని 
చక్కబరచడం. వ్యవసాయాన్ని అభివృద్ధిపర చి, వర్తక, వాణిజ్యాలను పెంవాం 
దించి, తన నిల్వలను అధికం చేసుకొని మళ్ళీ (బిటిషువారిని ఎదిరించడానికి 
అవకాశానికై ఎదురుచూడ తలచాడు. రాజ్యాన్ని విస్తరింపచేయాలనే దృష్టి అత 
నికి లేదుగాని ఉన్న రాజ్యాన్ని సంరక్షించుకుని వీలైతే తాను ముందు పోగొట్టు 
కొన్న (ప్రాంతాలని తిరిగి రాబట్టుకోవడం అతను గాఢంగా వాంఛించాడు. ఇది 
తాను ఏక పక్షంగా సాధించడం దుర్లభమని తలచాడు. తన విరోధి ప్రతిసారీ అనే 
కుల సహాయంతో గాని తన్ను ఎదిరించలేడని అతనికి తెలుసు. అందువల్ల అతను 
స్వదేశీ విదేశీ రాజ్యాల నుంచి మైనిక సహాయాన్ని పొందడానికై శాయశక్తులా 
కృషి చేశాడు. కానీ అతని (ప్రయత్నాలు ఫలించలేదు. అనేకసార్లు అతను (ఫెంచి 
వారి సహాయానికై ప్రయత్నించి విఫలుడైనా, అక్కడ ఎర్పడిన క్రొత్త (ప్రభుత్యము 
భారతదేశం నుంచి బిటిషువారిని తరిమికొల్తేందుకు ఆసక్తిచూపిస్తుందని టిప్పు 
భావించాడు. నెపోలియన్‌ అట్టి ఉద్దెసంతో అప్పటికే స్యదేశాన్ని వీడినందువల్ల 
టిప్పు అలా అనుకోవడంలో విడ్డూరం లేదు. (ఫంచివారు మధ్య ఆసియాలో 
ఆటంకము పొందటం అటు నెపోలియన్‌కి ఇటు టిప్పుకి దురదృష్టకరము. లేకుంటె 
చరిత్ర గతి మరియొక్క రకంగా వుండేది. అదే విధంగా జామన్‌షా, లాహోర్‌ 
నుంచి తిరిగి వెళ్ళవలసిన్ల అవసరం లేనల్లయితే ఎమ జరిగి వుండేది అనేది 
ఒక కుతూహలమైన (ప్రశ్న, శతు అధికారాన్ని ఛేదించడానికి టిప్పులో ఆసక్తి 
లోపించినదని చెప్పడానికి గూడ ఆస్కారము లేదు, అతను అనుసరించిన విధా - 
నము (ప్రశ్నించవచ్చుగాని, [క్రియా శీలత అనుకొన్నది సాధించాలనే కార్యదీక్ష 
మాతం సందేహించరానివి. 


" Martin. Despatches of Wellesley. Val, Appendix E. 


ఆఖరి ఘట్టము 


టిప్పు మారిషన్‌ దీవికి తన దౌత్యవర్గాన్ని పంపడం, బిటిషువారికి అతన్ని నాశనం 
చేయడానికై ఒక సాకు దొరికినట్లయింది. అతని కార్యక్రమాలను ఎంతో ఆసక్తితో 
గమనిస్తూ వచ్చిన బ్రిటిషువారు అటువంటి అపాయకర శత్రువుని తొలగించడా 
నికి ఎట్టి అవకాశాన్నయినా జారవిడచుకోరు. కాని 1798 లో తనని పూర్తిగా 
ధ్వంశం చేయడానికి బబిటిషువారు నిశృయించుకోవడానికి టిప్పు ఎ విధంగానూ 
రెచ్చగొట్టలేదు. విదేశీ రాజ్యాలని సంప్రదించడం ఆ రోజులలో గొప్ప అసాధా 
రణ విషయమేమీ కాదు. టిప్పు అలాంటి విదేశీశక్తులతో సంబంధాలకై ఎక్కువ 
ఆసక్తిచూపాడు. అతను మారిషస్‌ నుంచి పొందిన సహాయం అతి తక్కువ మాత 
మె. తాను జామన్‌షాతో ఎర్పరచుకున్న సంబంధాల మూలంగా ఉత్పన్న మైన 
అపాయం పూర్తిగా తొలగించబడింది. అయినా వెల్లస్లీ మెసూరుని ముట్టడించా 
డు. దానికి కారణాలు భారతదేశం పట్ల (బిటెిషువారు అనుసరించిన పద్ధతులలో 
గల మార్పులని చెప్పవచ్చు. వెల్లస్లీ రాక తర్వాత భారతదేశంలో ఏ స్వతంత్ర 
రాజ్యమూ టబిటిషువారికి సరితూగదనే ఉద్దేశం ప్రచారము చేయబడింది. బిటి 
షువారి సర్యాధికారాన్ని శిరసావహించి, అణగిమణగి వుండవచ్చు లేదా సర్వ 
నాశనాన్ని చవిచూడవలసిందే. టిప్పు ఇటువంటి అవమానకర స్థితిని అంగీకరిం 
చేందుకు సిద్ధంగా లేని కారణంగా తగాదా అనివార్య మైంది. (బిటెషువారు తమ 
శత్రువులందరిని ఒకరి తర్వాత ఒకరిని తొలగించి తమ అధిక్యతను నెరపుకుం 
టారని అతనికి తెలుసు. ఇటువంటి అపాయకర పద్ధతిని అవరోధించడానికై తన 
జీవితాంతం (శ్రమించాడు. ఎదురీత కొనసాగించాడు. కానీ తన అభీష్టాన్ని సాధిం 
చుకోలేక పోయాడు. 

"ర మెర్నింగ్‌టన్‌ అయిన వెల్లస్లి 1797 అక్టోబరులో గవర్నరు జనరల్‌గా 
నియమించబడి 1798 లో భారతదేశం చేరుకొన్నాడు. టిప్పు అతనికి న్యయాన 


ఆఖరి ఘట్టము 49 


అభివందనలు. పంపాడు. కాని కొద్దికాలంలోనే టిప్పుని నాశనం చేయడానికై 
యుద్ధము (ప్రకటిస్తాడన్న విషయాన్ని ఎవరూ ఊహించలేదు. టిప్పుపై మరి 
యొక్క యుద్ధం అత్యవసరమని వెల్లస్లీ బావించాడు. దీనికి అనేక కారణాలు 
వున్నాయి. టిప్పు తన పరిస్థితిని బాగా అభివృద్ధిపరచుకొన్నాడు. తాను పోగాట్టు 
కొన్న (పాంతాలను పునరాక్రమించుకోవడానికె శాంతి సంధిని (తోసిరాజనవచ్చును. 
తాను భారతదేశాన్ని ఆ(కమించుకోవడాని కె రమ్మని ఆహ్వానించిన జామన్‌షాతో 
టిప్పు సంబంధాలు కొనసాగించాడు. అతడు |బ్రిటిషువారికి వ్యతిరేకంగా సెనిక 
కూటమిని ఎర్పరచడానికై నిజాం, మహరాష్ట్రులు (ఫెంచివారితో సంబంధాలకై 
(పయత్నించాడు. భారతదేశంలో (బ్రిటిషు అధికారాన్ని తొలగించడానికై మారి 
షస్‌ దీవికి ఒక రాయబారాన్ని పంపి (ఫెంచి సహాయాన్ని అర్థించాడు మారిషస్‌ 
నుంచి పొందిన సహాయం అతి కొద్దిపాటిదే అయినా టిప్పు కొనసాగించిన విష 
యంగా టిప్పుని సంజాయిషీ కోరదలచలేదు. అట్లా అతన్ని కోరినట్లయితే ఇత 
రుల దృష్టిలో తాను తక్కువ అవుతానని టిప్పుకి యుద్ధం (ప్రకటించే అవకాశ 
మించ్చినట్లవుతుందని బావించాడు. నష్టపరిహారం ఇమ్మని అడగడం గూడ అవ 
సరంలేదని భావించాడు. కారణం, టిప్పు అపాయాన్ని తలపెట్టాడే కాని అపా 
యాన్ని కలుగజేయ లేదు. కాబట్టి టిప్పు ఏ ఆస్తిని ఆ(క్రమించుకో లేదు. ఏ (పాంతం 
పెనా దాడి చేయలేదు. ఎ అధికారాన్ని ఉల్లంఘించలేదు. అందుచేత నష్టపరి 
హారం చెల్లించమని న్యాయబద్ధంగా అడిగే ఏలులేదు. అయినా వెల్లస్లీ ప్రకారం 
టిప్పు శిక్షించబడాలి. ఎందుకంటే అతను ఒకవైపు స్నేహాన్ని అభిలషిసూనే 
(బిటెషువారిని నాశనం చేయడానికి అవకాశాలు తలపోస్తూనే వచ్చాడు. 

7 ఈ కారణాలన్నీ కేవలం సాకు మాత్రమే. యుద్ధానికి అసలు కారణం మారి 
షస్‌కి టిప్పు పంపిన రాయబారం గాని, మాలర్దిక్‌ పకటన గాని, నెపోలియన్‌ 
ఈజిప్టుని జయించడం గాని, జామన్‌షా జయిస్తాడన్న భయంగాని కాదు. యుద్ధా 
నికి అసలు కారణం భారతదేశంలో కంపెనీ అధికారాన్ని విస్తృతపరచే ఉద్దె 
శంలో వెల్లస్లీ అనుసరించిన సా[మాజ్యతత్య ఎధానం మాత్రమే. అంత వరకు 
అనుసరిస్తూ వచ్చిన తటస్థవిధానాన్ని విడిచి కంపెనీ డైరెక్టర్లు యుద్ధపిపాసియెన 
గవర్నర్‌ జనరల్‌ను ఎరి కోరి నియమించారు. మాలర్టిక్‌ (పకటన చెవిలోపడడా 
నికి గూడ ముందే ల్‌ప్పున ఓడించడానికి తన పథకాలని తయారుచేసుకొన్నా 
డు. భారతదేశానికి వసూ, గుడ్‌ హోప్‌ ఆ(గమునుంచి అతను (వ్రాసిన జాబుల 
మూలంగా టిప్పున నాశనం చేయాలన్న అతన (ప్రగాఢ వాంఛ స్పష్టమవుతుంది. 


50 టిప్పు సుల్తాను 


టిప్పు అంతకుముందు అనేకసార్లు సహాయానికై ఇతర దేశాలకి రాయబారులని 
పంపినా, అవి యుద్ధ ప్రకటనకి (ప్రధాన కారణాలుగా భావించబడలేదు. టిప్పు 
పూనా, హెదరాబాదుతో జరిపిన సంప్రదింపులు సర్‌జాన్‌ షోర్‌కు తెలియనిది 
కాదు. కానీ వాలిని గూర్చి అతను పట్టించుకోలేదు. షోర్‌ భారతదేశాన్ని వదలి 
వెల్లిన తరువాత యుద్ధం అనివార్యమయే విధంగా ఎ గొప్ప పరిణామాలు జరగ 
లేదు. కానీ హైదరాబాదులో (ఖెంచి మైన్యాన్ని సమీకరించిన రేమాండ్‌ మరణము, 
స్వదేశీ రాజ్యాల నుంచి టిప్పు సహాయాన్ని పొందలేక పోవడం మారిషస్‌ దీవి 
నుంచి కేవలం 100 మంది సైనికులతో కూడిన అతి చిన్న సెన్యాన్ని పొందడం 
వంటివి టిప్పు ఎ విధంగానూ శాంతి పరిస్థితులకు అంతరాయం కలిగించలేదని 
నిరూపించాయి. కీలకమైన (ప్రాంతాలన్నీ బబిటిషువారిచేతులలో వుండి, 1792 
లో టిప్పు అధికారం పూర్తిగా నాశనం చేసిన కారణంగా అతను టబిటిషువారితో 
స్వయంగా తగాదాకు దిగడం అనూహ్యం, కంపెనీ ఉద్యోగులెవరు గూడ యుద్ధము 
అవసరమని భావించలేదు. వెల్లస్లి యుద్ధాన్ని గూర్చి మొదటి (ప్రస్తావించగా, 
మద్రాసు గవర్నరు లార్డు 'క్లెవు దానిని వ్యతిరేకించి. కనీసం వాయిదా వేయమని 
కోరుతూ ఒక సుదీర్హ విజ్ఞప్తిని సమర్పించాడు. యుద్ధం నిజానికి ఆత్మరక్షణకై 
ఉద్దేశించబడిన అది కంపెనీ ఉద్యోగులందరినుంచి ఏకగీవ అమోదముద పొంది 
వుండేది. 

ల! అందుచేత యుద్ధానికి ప్రధానకారణం భారతదేశంలో బబిటిషు అధికారాన్ని 
వ్యాప్తిచేయాలనే కారన్‌వాలీస్‌ గాఢ ఆకాంక్ష విజయవంతమైన ఒక యుద్ధం మూలాన 
కంపెనీకి అనేక లాభాలు కలుగుతాయి. అపజయము పొందిన మాత్రాన మాతృ 
దేశ ప్రభుత్వము హర్షించదు. అందువల్ల అపజయము పొందకుండా వుండేందు 
కు. వెల్లస్లీ ఖచ్చితమైన పథకాలను ముందుజ్యాగత్తతో రూపొందిం చేందుకు ఎట్టి 
వసరములేదు. ఐరోపాలో నెల్సన్‌ విజయాలు హైదరాబాదులో పంచి సైన్యాల 
ఉపసంహరణ, జామన్హా వెనుతిరిగి వెళ్ళటం, టిప్పు సహకరించే ఉద్దేశము కన 
పరచటం ఇలాంటివి యుద్ధానికి వెంటనే కారణాలుగా తోచవు. (ఫెంచివారు మైసూరు 
నుంచి పూర్తిగా తొలగించబడిన, బిటిషు రెసిడెంటుని స్వీకరించిన, కెనరతోబాటు 
గల తీర ప్రాంతాన్ని ఇతర (బ్రిటిషు మండలాలతో మార్చిడిచేసుకోవడానికి టిప్పు 
అంగీకరించినట్లయితే వెల్లస్లీ ఇతనితో తగాదాలు పరిష్కరించుకోవడానికి మొదట 
సుముఖంగానే వున్నాడు. కాని క్రమంగా తన యుద్ద్ధయం(త్రాంగాన్న సన్నద్ధం 
చేయడానికి వేసిన (పతి అడుగుతో టిప్పు పట్ల షరతులు విధించచంలో మరీ 


ఆఖరి ఘట్టము 51 


కారిన్యత కనపరిచాడు. న్యాయమైన కోర్కెలను అంగీకరించడానికి టిప్పు వ్యతి 
రేకంగా లేడు. అట్టివాని మూలంగా తన మనుగడికి ముప్పుగూడ వాటిల్లదు. 
కానీ టిప్పు రాజ్యంలో అత్యంత భాగం బబిటిషువారికి అప్పజెప్పినట్లయితే సంప్ర 
దింపులకు సిద్ధంగా లేడు వెల్లస్లీ. తన భావాల్ని కనీసం తెలయ జేయడానికి గూడ 
అవకాశం కల్పించడం జరగలేదు. 

చ యుద్ధానికి ప్రధానకారణంగా భావించబడిన మాలర్టిక్‌ ప్రకటనని వెల్లస్లీ మదా 
సులోని జనరల్‌ హరిస్‌కు పంపి, టిప్పుతో యుద్ధం బహుశా తప్పదని సూచిం 
చాడు. మొదట వెల్లస్లీ గూడ యీ (పకటన, నిజానిజాలు గురించి అనుమానప 
డ్రాడు. ఇది బహుశా మైసూరుతో బ్రిటిషువారి సంబంధాలను తెంచే దురుర్దే 
శంతో కల్పించబడిన నకిలీ (పకటన అని గూడ తలపోశాడు. కానీ వెంటనే వెల్లస్లీ 
తన దృష్టిని మార్చుకొన్నాడు. టిప్పు దీనికి బాధ్యుడని అతని నిర్ణయించుకు 
న్నాడు. అయినప్పటికి, టిప్పుని మభ్యపెట్టి తాను నిరపాయస్థితిలో వున్నానని 
నమ్మించడానికై జనరల్‌ హారిస్‌కు వ్రాసిన కేవలం ఐదు రోజులలోగా లటిప్పుకి 
వైనాడ్‌, కూర్లు ప్రాంతాలను (ప్రస్తావిస్తూ జాబు వ్రాశాడు. ఈ తగాదాని పరిష్కరిం 
చడానికై ఇరుపక్షాలకి సంబంధించిన కమీషనర్లను నియమించాలని, ఆ కమీష 
నర్ల నిర్ణయాలు తు.చ. తప్పకుండా అంగీకరిస్తామని వెల్లస్లీ టిప్పుకి అభయమి 
చ్చాడు. 1798 జూన్‌ 20వ తేదీన వెల్లస్లీ యుద్ధ నిర్ణయం చేశాడు. యుద్ధము 
యొక్క తక్షణ ఉద్దేశము (ప్రకారము టిప్పు తీరమండలాలని ఆక్రమించుకొని 
అతన్ని దిగ్భందము చేసిన టిప్పు ముఖ్యనగరమైన శ్రీరంగపట్టణం మైకి నడవ 
డం, ఇది కాక వెల్లస్లీ, టెప్పునుంచి యుద్ధఖర్చుల [కింద పద్ద మొత్తాన్ని రాబట్ట 
దలచాడు గూడ. ఎంత ధనమన్నదీ టిప్పుతో సంప్రదించి నిర్ణయించదలచాడు. 
టిప్పు ఆస్థానంలో ఒక (బిటిషు రెసిడెంటుని నిర్భంధంగానైనా నియమించ దల 
చాడు. టిప్పు కొలువులో ఎ ఒక్క (ఫెంచి జాతీయుడు గూడ ఉండకూడదన్నది 
వెల్లస్లీ వాంఛ. వెల్లస్లీ ప్రకటన నకళ్ళని పూనాకి, హైదరాబాదుకి పంపి, వారి 
సహాయాన్ని గూడ అర్థించాడు. 

Gb వెల్లస్లీ వెంటనే ట్‌ెప్పుబ దెబ్బతీయ లేకపోయాడు. కంపెని యొక్క సెక, 
సివిల్‌ వ్యవహారాలన్నిటినీ ఎంతో త్వరితంగా పునర్‌వ్యవస్థికరింప చేయవలసి 
వుంది. అంతే కాకుండా హైదరాబాదులో పంచి సెన్యాలుండటం, పూనాలో 
వ్యస్త మైన పరిస్థితులు, ఆహారధాన్యాల కొరత, దిగజారిన ధనపు నిలవలు, 
తొబాటు టిప్పుకి గల మేలైన ఆశ్విక దళము, వెల్లస్లీ యుద్దాల్న కొన్ని నెలల 


52 ట్‌ప్పు సులాను 


బాటు ఉపేక్షించడానికి కారణాలయ్యాయి. ఇంతలో వెల్లస్లీ యుద్ధానికి సిద్ధపడు 
తూ, “అతి శక్తివంతమైన మైన్యాన్ని అతి కొద్ది సమయంలో” సమీకరించమని 
మద్రాసుకు వర్తమానం పంపాడు. నిజాం వెపు దృష్టి మళ్ళించి, అక్కడి (ఫెంచ 
సైన్యాన్ని తొలగించి, దాని స్థానే ఒక (బ్రిటిషు సైన్యాన్ని నిలిపేందుకు అంగీక 
రించమని ఒత్తిడితెచ్చాడు. తర్వాత (ప్రవేశపెట్టబడిన సైన్య సహకార పద్ధతికి 
రూపకల్పన చేస్తున్న సమయమది. ఈ సైన్యసహకార సంధి మొట్ట మొదట 
నిజాంతోనే కుదిరింది గూడ. సుమారు 14,000 సైన్యానికి నాయకత్వం వహిం 
చిన (ఫెంచి సేనాని రేమాండ్‌ మరణించాడు దీనితో నిజాం స్యాతంతాం్యన్ని 
హరించే విధంగా అతనితో సంధి చేసుకోవడం వెల్లసీకి మరీ సులభమైంది. 
స్యయంగా టబ్రిటిషువారికి ఉపగహంగా ఉండడానికి అతను స్యయంగా అంగీక 
రించాడు. ఈ సంధి 1798 సెప్టెంబరు 1 వ తేదీన కుదిరింది. (ఫెంచి సైన్యం 
తొలగించబడి, దాని స్థానే, కల్నల్‌ రాబర్ట్‌ నాయకత్వంలో 6,000 బ్రిటిషు 
సేనలు నిజాం సైనిక బాధ్యతలు స్వీకరించాయి. ఆ విధంగా వెల్లస్లీ ఎంతో చాక 
చక్యంతో తన తెలివితేటల్ని ఉపయోగించి, (ఫెంచి సెన్యాలని రద్దుపరచి, నిజాంని 
టిప్పుకి వ్యతిరేకంగా తన పక్షానికి రాబట్టుకోవటం ఒకే సమయంలో సాధించా 
డు. కాని అదే సమయంలో మహరాష్ట్రులను గూడ తన వైపు (తిప్పుకొనలేక 
పోయాడు. నిజాం వలె సంధికి అంగీకరించమని పీష్యాపె ఒత్తిడి జరిపింది. 
జామన్‌షా ఆక్రమణ భీతికి లోనైన సింధియాని ఢిల్లీ చేరుకోవలసిందిగా గూడ 
కోరారు. సెనిక లాభ దృష్టితో గాక కనీసం ఉత్తరోత్తరా రాజకీయ అనర్థాలు నిరో 
ధించడానికైనా మహరాష్ట్ర్రులతో ఒప్పందము అవసరమైంది. మొదట పామర్‌ 
విజయము తథ్యమనుకొన్నాడు. నానా 25,000 సేనలని ఇవ్వడానికి అంగీకరిం 
చాడు. కాని సింధియా పూనాలో తన పలుకుబడిని సపంపొందించుకొన్న కార 
ణంగా తన వాగ్దానాన్ని ఉపసంహరించుకొమ్మనీ నానాని కోరాడు. మహరాష్ట్రుల 
పూర్తి సహాయాన్ని వెల్లస్ట్‌ పొందకపోయినా, వారి తాటస్థ్యము గూడ మిక్కిలి 
ప్రధానమైనదే. పూనా (బ్రిటిషువారికి పూర్తి మద్దతును అందజేయకుండా వుండేం 
దుకు టిప్పు అనుసరించిన దౌత్య ఎధానము గూడ కొంత కారణం. ఒక సమ 
యంలో బాజీరావు, సింధియా, టిప్పు ఒకరికొరకు బిటిషువారికి వ్యతిరేకంగా 
సహాయము చేసుకునేటట్లు ఒక పథకాన్ని తయారుచేశారు. ఈ పథకం (పకారం 
మహరాష్ట్రులు మొదట నిజాంని ఎదుర్కొంటారు. (బిటిషువారు సెన్యసహకార 
పద్దతి [ప్రకారం నిజాంకి సహాయానికై వెళితే అది బిటిషువారిపై సంఘటితంగా 


ధ 


గ 


ఆఖరి ఘట్టము 53 


దాడిచేయడానికి సంకేతమవుతుంది. కాని యీ పథకాలన్నీ, వెల్లస్లీ మెసూరుపె 
మెరుపులాగా అతివేగంగా సాగించిన దండయా[త ముందు పనిచేయలేదు. 
ల సైనిక దౌత్య [పప్రయత్నాలని ముగించుకొని వెల్లస్లీ టెప్పుపె దృష్టి మళ్ళిం 
చాడు. కమిషనర్లు పరిశీలించడానికి గూడ ముందే వెనాడ్‌ని టిప్పుకి అప్పచె 
పాడు. ఇది కేవలం అతని ఎత్తుగడలని కప్పిపుచ్చడానికి మాత్రమే. ఈ సమ 
యంలో ఎప్పుడూ ఒకసారిగూడ టిప్పు మారిషస్‌ దీవికి రాయబారం పంపటం 
(ిటిషువారికి ఆగ్రహం కలిగించిందనే విషయం (పసావించబడలెదు. 1798 
నవంబరులో మాత్రమే యీ విషయం (ప్రసావించబడి, అటువంటి సంబంధాల 
మూలంగా తన అవసరాలు విపరీత పరిణామాలకు తారితీసాయని టిప్పు హెచ్చ 
రించబడ్డాడు. మేజర్‌ డోవిటన్‌ మూలంగా (బిల్‌షువారు తెలియజేసే షరతుల్ని 
టిప్పు బేషరతుగా అంగీకరించాలని వెల్లస్లీ కోరాడు. శెన్యసహకారపద్దతి సంధి 
లోని షరతులన్నీ టిప్పుకి ఆదేశించాడు. ట్పిపు వాటిని అంగీకరించనవట్లయితే 
తన స్వాతంత్యాంనికి తిలోదకాలివ్వాలని (క్రోసిపుచ్చాడు. ఈ సంధిపై సంతకం 
చేయడమే కాక తీరమండలాలని టిప్పు ఇచ్చి వేయాలని ఆశించాడు వెల్లస్లీ. 
మారిషస్‌ దీవికి రాయబారం పంపడం యిప్పుడు (ప్రధానసమస్యకాదుగాని, 
తన అధికార క్షయానికి తానే లొంగడం అసలు విషయం. 

దు తన చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ టిప్పుకి బాగా ఎరుకే. మంగళూ 
రుకి అతి శక్తివంతమైన నౌకాధళము పంపబడింది. నిజాం సైన్య సహకార 
సంధిపై అంగీకారానికి వచ్చి తనకి వ్యతిరేకంగా (బిటిషువారి పక్షం వహించ 
డం, యుద్దానికి పెద్దఎత్తు జరుగుతున్న (పయత్నాలు అన్ని తెలిసినా తానుగా 
రెచ్చగొట్టకపోయినట్లయిశే (బ్రిట్‌షువారు తన దండయాత్ర చేయరని తలచాడు. 
పరిస్థితి విషమించిన తరువాత టిప్పు ఒక ఉత్తరం (వ్రాస్తూ తన శాంతికాముక 
ఉద్దేశాలని ఎరుకపరచి, డోవిటన్‌ని ఆహ్వానించడానికి వ్యతిరేకత తెలియజేశా 
డు. అంగీకరించినట్లయితే [కొత్త త్యాగాలతో కూడిన సరికొత్త సంధి కుదుర్చు 
కొన్నట్లవుతుందని టిప్పుకి తెలుసు. అలాంటిది అప్పుడప్పుడే నిజాంతో కుదు 
ర్చుకొని, అతని స్వాతంత్యాంన్ని హరించివేసిన ఒప్పందానికి అట్టె వ్యత్యాస 
ముండదు. తన సూచనలని టిప్పు (త్రోసి పుచ్చాడని తెలిసిన వెల్లస్‌ ఉ(గుడ 
య్యాడు. వెటనే అతను 1798 డిసెంబరులో యుద్ధ పయత్నాలని స్వయంగా 
పర్యవేక్తించడానికై మద్రాసు చేరుకొన్నాడు. 1799 జనవరి 9 వ తేదీన టిప్పుకి 
[వాసిన ఒక లేఖలో వెల్లస్లీ బిటిషువారిని ఓడించడానికై అతననేక ఆసియా దేశా 


54 టిప్పు సుల్తాను 


లతో రహస్య ఆలోచనలు చేస్తున్నట్టు నిందించాడు. లేఖలో బాగా దురుమైన 
భాషని ఉపయెగించాడు. డోవిటన్‌ని ఆహావానించమని మళ్ళీ కోరాడు. బదులి 
వ్వడానికి తన అంగీకారాన్ని టిప్పు తెలియజేసాడు. కాని తన జాబు మదాసు 
చేరేటప్పటికి వెల్లస్లీ మైసూరు జయించడానికి నిర్ణయించాడు. 1799 ఫిబవరి 3 
వ తేదీన జనరల్‌ హారిస్‌ మదాసు నుంచి బయలుదేరాడు. టిప్పు సంప్రదిం 
పులు (ప్రారంభించిన, హారిస్‌కు రాజకీయ విషయాలపై సలహాలనివ్వడానికై ఒక 
కమిషన్‌ నియమించబడింది. శ్రీరంగ పట్టణాన్ని ముట్టడించడానికి సహాయపడ 
డానికై జనరల్‌ స్టూవర్డ్‌ నాయకత్వం [క్రింద బొంబాయి ఘైన్యాలు మలబారు 
నుంచి తరలి రావాలి. శ్రీరంగపట్టణాన్ని ముట్టడిం చడానికి పారంభమయేంతవ 
రకు లేదా మరియొక కీలక (పాంతాన్ని ఆ[కమిం చేంతవరకు శాంతి ఒప్పందాన్ని 
సూచించకూడదని హారిస్‌ రహ్యంగా నిర్దేశించబడ్డాడు. రెండు విధాలైన షరతు 
లుగల (కొత్తసంధి వ్రాయబడింది. కొంత సుళువైన షరతులు గల మొదటి (పతి 
శ్రీరంగ పట్టణాన్ని ముట్టడించకముందు టిప్పు శాంతి సమావేశానికి అంగీకరి 
స్తేనే అనుసరింపబడాలి. ముట్టడి తర్వాత అతను అంగీకరిస్తే చాలా కఠినమైన 
షరతులతో కూడుకొన్న రెండవ (ప్రతి అనుసరించబడుతుంది. మొదటి (ప్రతి 
(పకారము తీరప్రాంతాన్ని అప్పజెప్పి, 1 4 కోట్ల రూపాయలు చెల్లించి, తన 
కుమారులతో ముగ్గురు పెద్దవారిని జామినులుగా పంపాలి. రెండవ(పతి దీని 
కన్నకఠినమైనది. టిప్పు రాజ్యంలో సగభాగము అప్పజపాాలని, సష్టపరిహారం 
(క్రింద రెండుకోట్ల రూపాయలు చెల్లించాలని అది నిర్దేశించింది. 

గ  ద్రిలిషు సెన్యము ఫిబ్రవరి 11 వ తేదీన వెలూరు నుంచి బయలుదేరింది. 
4,000 ఐరోపియనులతో 20,000 సిపాయిలతో కూడిన ఈ మసెన్యం అంతవరకు 
ఎపోరాటములోను పాల్గొననంత అతి పెద్ద బ్రిటిషుసెన్యం. నిజాం మరియొక 
16,000 మంది సెనికులను తెచ్చాడు. బొంబాయి సైన్యము 6,000 సైనికు 
లతో కూడినది. దక్తిణంనుంచి మరియొక 5,000 సెన్యాలు కల్నల్‌ రీడ్‌, కల్నల్‌. 
(బౌనేల నాయకత్వం [క్రింద కదలి వచ్చింది. కంపెనీసెన్యము మాతం 35,000 
మందికి మించింది. మూడవ మైసూరుయుద్ధ అనుభము ఈసారి ఎంతో ఉపయోగ 
పడింది. బొంబాయి, మదాసు సైన్యాల రాకను అరికట్టడానికి టిప్పు [ప్రయత్నం 
చాడు. కానీ అతని [ప్రయత్నాలు ఫలించలేదు. 1791 లో కారన్‌వాలిసు అనుస 
రించిన మార్గాన్ని హారిస్‌ అనుసరించక, శ్రీరంగ పట్టణానికి తూర్పున 15 మెళ్లలో 
గల సోసిల్లిని దాటి ఎప్రిల్‌ 5 న ముట్టడి (పారంభించాడు. ఎప్రిల్‌ 20 న టిప్పు 


ఆఖరి ఘట్టము 55 


శాంతికై సంప్రదించడానికి ఇషప్పపడుతున్నట్లు తెలియజేశాడు. హారిస్‌ అప్పటికే 
తయారుచేసిన రెండవ (పతిని పంపి 24 గంటల వ్యవధి మాతం యిచ్చాడు. 
టిప్పు అలాంటి కఠినషరతులు నిరాకరించాడు. ఏప్రిల్‌ 25 న నాలుగు ఫిరంగు 
లతో కూడిన బ్రిటిషు పటాలము రక్షణ నిర్మాణములను ధ్వంసం చేయడానికై 
కాల్పులు (ప్రారంభించింది. టిప్పు మొదల శేణి సైన్యాలు ఎదిరించబడ్డాయి. అతి 
శక్తివంతంగా (ప్రతిఘటించబడినా ముట్టడి కొనసాగింది. ఎపిల్‌ 28 న మళ్ళీ 
టిప్పు సం(ప్రదింపులకి (ప్రయత్నించాడు. కానీ హారిస్‌ రెండవ పత్రంలోని కోరి 
కలని అంగీరరించడానికి అతి తక్కువ వ్యవధినిచ్చాడు. ఇది పరివ్కారమవుతుం 
దన్న ఆశలని వమ్ముచేసింది. బిటిషువారికై అదారపడుతూ వారిచ్చేభత్యం 
పుచ్చుకొని జీవితాన్ని గడపడంకన్నా, మెనికుడుగా గౌరవప్రదంగా మరణిం చడా 
నికి నిర్ణంచికొన్నాడు, టిప్పు. అతనికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. టిప్పు 
పట కొంత నమ్మకద్రోహం కూడ జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేకపోలే 
దు. అసంతృప్తిపరులైన కొందరు టిప్పు మంత్రులు, బ్రిటిషుఫౌరికి అనుకూ 
లంగా మారిపోయారు. మీర్‌ సాదిక్‌ అనే మంత్రికి మే నెల 4 వ తేదీన ముట్టడి 
జరుగుతుందనే విషయం తెలుసు. సెనికులకి జీతాలు చెల్లించాలనే నెపంతో 
అతను కోటకి గండిపడిన ప్రాంతంలోని సేనలని ఉపసంహరింప జేశాడు. టిప్పు 
పతనానంతరం గుజ్జంకొండనవాబుగా కుమరుధ్ధిన్‌ ఖాన్‌ నియామకం అనెక అను 
మానాలని కలిగించక మానదు. ట్‌ప్పు సేనలలో వున్న మరి ల] మహమ్మదీ 
యుడు గూడ యుద్ధం తర్వాత (బిటిషువారి చే అంత ఘనంగా ఆదరింపబడలే 
దు. ముట్టడి మధ్యాహ్నము 1 గంటకు ప్రారంభమైంది. టిప్పు యుద్ధంలో పోరా 
డుతూ మరిణించాడు. 

1) భారత విముక్రి కృషిలో టిప్పు వీరమరణాన్ని ఆహ్వానించాడు. నీతి నియ 
మాలులేని అత్యాశాపరులైన విదేశీయులబారినుంచి దేశాన్ని రక్షించడంలో తన 
(పాణాన్ని పణంగా పెట్టాడు. బబిటిషవారిని నిర్విరామంగా ధైర్యంగా మరే ఇతర 
భారతదేశ రాజు ఎదిరించనంతగా అతను ఎదిరించాడు. మన దేశంలో (బిల్‌షు 
వారి రాజ్యువిస్తరణకి గల అడ్డంకులు అతని మరణంతో తొలగిపోయాయి. శ్రీరం 
గపట్టణాన్ని వారు భారతదేశాన్ని కూకటివేళ్ళతో కదిలించడానికి పట్టుకొమ్మని 
భావించి దానిని ఆక్రమించే సమయంలో సంతోషంతో “భారతదేశం ఇక మనది” 
అని నినాదాలు చేసారు. భారతదేశంలో బిటిషు అధికారము గాఢంగా వేళూనిం 
ది. భారదేశంలోని (బైటిషుస్నామాజ్య చరిత్రలో నాలుగవ మైసూరుయుర్ధము పెద్ద 


56 ట్‌ప్పు సులాను 


మైలురాయి. కోరమండల్‌ నుంచి మలబారు వరకు అనగా తూర్పు, పశ్చిమ 
తీరాల మధ్య తమ (ప్రాంతాలను కలిసేటట్లుచేసింది. అది తమ (ప్రబల శత్రువుని 
నాశనముచేసి తమ ఆర్థిక నిధులని మెరగుపరచాయి. అతని భవిష్యత్తుని ఎలా 
నిర్ణయించాలనే (బిటిషువారి మీమాంసకు అతని మరణము ఆస్కారమివ్వలేదు. 
బిటిషువారిని ఎదిరించాలనే నిర్ణయాన్ని తమ (ప్రధాన పథకంగా భావించిన, 
మోదరాలీ టిప్పు వంశము ఈ యుద్ధంలో అంతమైంది. 

ఇ టిప్పు పతనానంతరం విజేతలు అనేక క్లిష్ట సమస్యలని ఎదుర్కొన్నారు. 
ఒక వైపు అట్టి విశాలమైన ధనవంతుమైన రాజ్యాన్ని ఆ[క్రమించుకోవడంలో గల 
కాంక్ష ఇతర రాజ్యాల యీర్ష్య అట్టి పరిస్థితిలలో తథ్య మైనందువల్ల కలిగే అవకత 
వకలు మరొక వైపు వుండనే వున్నాయి. అందుచేత రాజ్యాన్ని విభజించడము 
మాత్రమే సమస్య పరిష్కారంగా తోచింది. భారత రాజవంశము పునరుద్ధరించ 
బడాలి. నిజాంకు సమానభాగం ఇచ్చినట్లయిన అతను మరీ బలవంతుడవుతా 
డని ఇవ్వబడలేదు. తమ పేరుప్రతిష్టలు పోయాయని తమ తండ్రి దుర్మరణము 
చెందాడని విదేశీయులకి దాసోహమవడం ఇష్టంలేక టిప్పు కుమారులు భవిష్య 
త్తులో ఎక్కడ సమస్యలు సృష్టిస్తారో అని వారందరినీ పూర్తిగా తొలగించారు. 
అయితే పాత భారతవంశాన్ని పునః (పతిష్టించడంవల్ల బిటిషువారికి అనేక సదు 
పాయాలు కలుగుతాయి. తమ రాకకు (బిటిషువారు బాధ్య లై నందువల్ల వారికి 
తప్పక విధేయులై వుంటారు. మైసూరులో అన్ని విషయాలు సంక్రమంగా నడప 
డానికి ఒక కమిషన్‌ స్థాపించబడింది. జనరల్‌ హారిస్‌, కల్నల్‌ వెల్లస్లి, హానీ 
వెల్లస్ల, లెప్టినెంట్‌ కల్నల్‌ కిర్క్‌ పాటిక్‌, లెప్టినెంట్‌ కల్నల్‌ బారిక్షోస్‌ అందులో 
సభ్యులు. రెండు ఒడంబడికలు కుదిరాయి. ఒకటి కంపెనీకి నిజాంకి మధ్య మరొ 
కటి కంపెనీకి మైసూరు రాజుకి మధ్య 39.5 లక్షల ఆదాయాన్నివ్వగల ప్రాంతంలో 
6.9 లక్షల పగోడాల ఆదాయాన్నిచ్చే ఆరింట ఒక భాగాన్ని కంపెని ప్రభుత్వము 
తీసుకొన్నది. నిజాంకి ఇందులో చాలా కొద్ది మాత్రం లభించింది. రాజాకి 13.5 
లక్షల విలువైన భూభాగం ఇవ్వబడింది. మహరాష్ట్ర్రులు (బిటిషువారితో చేరేం 
దుకు సుముఖంగా వున్నట్లయితే వారికై 2.6 లక్షల మతింపుగల చిన్న ప్రాంతాన్ని 
(పత్యేకించారు. కోటని ముట్టడించింది |బ్రిటిషువారు కాబట్టి టిప్పు ఖజానాలోని 
ధనమంతా వారికే చెందుతుందని తెలియజేశారు. విభజనలో అనుసరించిన పద్ద 
తిపె నిజాం అసంతృప్తి చెందాడు. మైసూరు రాజ్యం ప సర్యాధికారాన్ని వహిం 


చడంలో కంపెనీ ప్రభుత్వానికి తప్ప మరెవ్వరికీ ఎట్టి అవకాశమూ లేదు. 


ఆఖరి ఘట్టము 57 


బ్రిటిషువారిని నిర్విరామంగా ఎదిరించాలనే దృఢమైన పద్ధతిపట్ల టిప్పుకి 
గల గాఢ విశ్వాసము వల్ల అతని పరిపాలనా కాలానికి అత్యంత (పాముఖ్యముం 
ది. ఈ అభిలాష సిద్ధికై అతను తన సర్యశక్తిని వినియోగించి తన నిల్వలన్నిటినీ 
వెచ్చించి, చుట్టుపట్ల రాజులతో సంధి ఒడంబడికలు చేసుకుని చివరికి విదేశాల 
సహాయాన్ని అర్థించి గల్టి కృషి చేశాడు. నూరేండ్ల నక్కలా [బ్రతకడం కన్న ఒక్క 
రోజేయెనా సింహంవలె జివించడమే ఉత్తమని అతని దృఢనమ్మకం. స్వాతం 
త్యాంన్ని అతను గాఢంగా అభిలషించాడు. (బిటిషువారు అంతకు ముందు అత 
నికన్న బలమైన శత్రువును ఎదుర్కొనలేదు. టిప్పు అవమానానికి బదులు మర 
ణాన్ని కోరుకొన్నాడు. 


పాలనా విధానము 


తన రాజ్యపు పరిపాలనా విధానములో టిప్పు ఎంతో ఆసక్తి తీసుకొన్నాడు. నిర్వి 
రామంగా తలపోయడంలో, ఉత్సాహంతో పని చేయడంలో అతను దిట్ట. సర్యఆ 
ధికారాలని పూర్తిగా కేందీకృతముచేసిన తన చేతులలో వుంచుకోవాలని అతని 
ఆశయం. అత్యంత సామర్థ్యము గల కొద్ది మంది పాలకులలో అతనొకడు. అతని 
అధికారులతో గల విపరీతమైన ఉత్తర (ప్రత్యుత్తరాలు అతనికి పరిపాలనా విధా 
నము పట్ల గల ఆసక్తిని తెలియజేస్తాయి. సాధారణ పాలన, ఫెన్యము, వాణి 
జ్యము వంటి దాదాపు అన్ని అంశములపైె వారికి మిక్కిలి విశదమయే సూచనలని 
పంపువాడు. (క్రొత్త వాటిని (ప్రవేశ పెట్టడంలో ఉన్నవాటిని మెరుగు పరచడంలో 
అతనికి అత్యంత ఆసక్తి తన పరిపాలనా యంత్రాంగంలో మైలైన పాశ్చాత్య పద్ధ 
తులని (ప్రవేశ పెట్టాడానికి అతనెప్పుడూ వెనుకాడ లేదు. తాను సైన్యాన్ని పూర్తిగా 
పునర్‌వ్యవస్థీకరించుట, నౌకా విషయముల పరీశీలించడానికి ఎర్పరచిన (ప్రత్యేక 
కమిటీ, (క్రొత్త నాణెములను విడుదలజేయుట, మత్తుపానీయాల విక్రయాన్ని నిషే 
దించడం, కాలండరుని సంస్కరించడం, తూనికలు కొలతలలో తెచ్చిన మార్పు 
లు, వాణిజ్య విధానములో చేసిన అద్భుత ప్రయెగాలు, భూమిశిస్తు న్యాయపరి 
పాలన విషయాలలో (క్రొత్త అంశాలు, పట్టణాల నగరాల పేర్లు మార్చిడిలో కనబ 
రచన అమితోత్సాహము అతనిలోని క్రియాత్మక చైతన్యమునకు, ఆధునీకరణపె 
అతనికి గల అభిమానమును వ్య క్రషరుస్తాయి. టిప్పుపె ఎక్కువ గౌరవము లేని. 
జేమ్స్‌ మిల్‌ గూడ “అంతరంగిక పరిపాలనలో అతను ప్రాక్‌ దేశాలలోని అతి 
పెద్ద రాజులతో పోల్చదగిన వాడని” ప్రకటించడానికి వెనుకాడలేదు. 

అ హౌదర్‌, టిప్పుల ఆధీనంలో పరిపాలన చాలా కట్టుదిట్లంగాను, ఉన్నత 
(పమాణాలతోను కొనసాగింది. ఇద్దరూ (ప్రచారంలో గల పద్ధతులని, ప్రాంతీయ 
ఆచారాలని, ఆయా ప్రదేశాలలోని కట్టుదిట్లాలని అనుసరించారు. హెదర్‌ [కొత్తవి 


పాలనా వఐధానము 59 


కనిపెట్టడంలో ఆసక్తిచూపలేదు గాని, టిప్పు చూపాడు. ఇది అతని కేం[ద(పభు 
తం పె మంచి ప్రభావాన్ని చూపింది. ఒడయారు పరిపాలన అనే మధ్యను 
కొనసాగింప జేశాడు మోదర్‌. కాని టిప్పు దీనిని ఎట్టి తంతూలేకుండా తొలగిం 
చాడు. తన నాణేలపె శివుడు, పార్వతి ముద్రికలను మదర్‌ కొనసాగింపజేశాడు. 
కానీ టిప్పు తన నాణెములు మార్పు చేయించి, మోహర్తను, రూపాయలను 
(ప్రవేశపెట్టాడు. సులాని అష్రఫితో బాటు టిప్పు మొదటిసారిగా వెండి నాణేలను 
గూడ విడుదల చేయించాడు. 

గ కేం[ద పరిపాలనా వ్యవస్థ 18 శాఖలను కలిగింది. సివిల్‌ వ్యవహారములలో 
ఆర్థిక శాఖ, పోలీసు విభాగము, అతి ప్రధానమైనవి. పోలీసు శాఖ నిఘావిషయా 
లతో బాటు తపాలా కార్యాలయాన్ని గూడ పర్యవేక్షించింది. టిప్పు సర్వ అధికా 
రాలను తనలో కేంద్రీకృతం చేశాడు. తన రాజ్యంలో అత్యంత ఉన్నత శాసనాధి 
కారాలు, న్యాయ కార్యనిర్యాహకాధికారలు అతనికే వుండేవి. అతనే అతనకి 
(ప్రధాన మంత్రి, విదేశాంగమంథతి, సేనా నాయకుడు, ఉత్తర (ప్రత్యుత్తరాలను 
తానే స్యయంగా వాయించేవాడు. తన (ప్రజల క్షేమాలను పెంపొందించే ఆస 
క్రితో టిప్పు ఒక సాంఘికసంస్క ర్త పాత్రను నిర్విహించాడు. మద్యనిషేధాన్ని 
అమలుపరచాడు. వ్యభిచారమును అరికట్టి, మలబారు ప్రాంతంలో బహుళ (ప్రచా 
రములో వున్న బహు భర్తుత్యమును అరికట్టాడు. మలబారు ప్రాంతంలో స్త్రీలు 
నడుము పైభాగాన్ని ఆచ్చాదితరహితంగా ఉంచుకొనేవారు. అందుకై టిప్పు 
స్త్రీలందరు సరిగా తమ దైహాలని దుస్తులతో కప్పుకొనేటట్లు శాసించాడు. అతను 
వర్తకుని, ఉత్పత్తి దారుణ, పెట్టుబడిదారుని, ధనపు మార్చిడిదారుని-అందరి సూచ 
నలు పంపేవాడు. తన ప్రాంతీయ, మండలాధి కారులకు విశదమైన సూచనలు 
పంపేవాడు. హెదర్‌ టిప్పు ఆధీనములో హిందువులు వారి చట్టముల పరిధి 
లోనే పాలింపబడ్డారు. వాటితో టిప్పు జోక్యము కలిగించుకొనేవాడు కాదు. వారి 
ద్దరూ (ప్రజలకి మత పద్దతులలో సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రసాదించారు. (పాచి 
నకాలంనుంచి అమలులో వున్న పంచాయత్‌ పద్ధతి కుంటుబడకుండా కొనసా 
గింప జేసారు. వ్యవసాయము వాణిజ్యము - వ్యాపారము, పరిశములు మిక్కిలి 
అభివృద్ధి చెందిన టిప్పు రాజ్యములోని (పజల జీవన విధానములో ఎంతో సంతృప్తి 
కనిపించిందని మూర్‌ అనే చరిత్రకారుడు వాశాడు. మొగలాయిల నుంచి, ఆంగ్లో 
యుల నుంచి. (ఫెంచి వారినుంచి అరుపు తెచ్చుకొన్న ఐధానాలపై సొంత 
మార్పులు కూర్పులు చేసి కేంద ప్రభుత్వ యంత్రాంగములో అనేక మార్పులు 


60 టెప్పు సుల్తాను 


తెచ్చాడు. అతను మొత్తం శాఖలని 18 నుంచి 7 కు తగ్గించాడు. (ప్రతి శాఖకు 
ఒక (పధాన అధికారి వుండేవాడు. అతను తన ఉద్దేశాలను ఒక (పత్యేక పుస్తక 
ములో తన సంతకంతోబాటు వాసి ప్రభుత్వ ముదిక గల పెట్టెలో భద్రపరచాలి, 
ఎప్పుడైనా టిప్పు తన సలహాదారుని పిలిచి వారి ఉద్దేశాలని కోరినట్లయితే 
మొదట వారిలోవారు సం(ప్రదించుకుని తర్వాత వారి ఉద్దేశాలని టిప్పుకి తెలియ 
జేయాలి. ప్రభుత్వములోని ఎడు శాఖలు ఇవి: రివెన్యూ, ఆర్థికశాఖ, సెన్యము, 
ఆయుధములు వాటి తయారీ, నౌకా విషయములు ఖజానా మరియు టంకశాల, 
వాణిజ్యము, దానితోబాటు జుమా అనే ఒక (ప్రత్యేక మెన్యము. 

పా హెదర్‌ అధికారంలో వున్నపుడు రాష్ట్రపాలకులు కొద్దిమంది మాత్రమే. బిద్నూ 
రు, మలబారు చాలా ప్రధానమైన రెండు మండలాలు. టిప్పు మొదట తన 
రాజ్యాన్ని ఎడు రాష్ట్రాలుగా విభజించాడు. తర్వాత వాటిని తొమ్మిదికి పెంచాడు. 
చివరికి పదిహేడుగా చేశాడు. 1794 నాటికి మొత్తం రాష్ట్రాలు 37 కు పెరిగాయి. 
అందు 1,024 అమిల్‌దారులు నియమించబడ్డారు. (పతి రాష్ట్రానికి ఒక సివిల్‌ 
గవర్నరు (అసిఫ్‌) ఒక సైనిక గవర్నరు (ఫొజ్‌దార్‌) నియమింపబడ్డారు. అసిఫ్‌ 
రేవిన్యూ వ్యవహారాలని ఫొజ్‌దార్‌ శాంతి భద్రతలను గమనించారు. ఇట్టి అధి 
కార విభజన మూలంగా నిజాయితీ పరిరక్షణ పాలనావ్యవస్థలో అంతర్భాగంగా 
రూపొందించారు. అసిఫ్‌లకు శిరసాదారులు, గుమస్తాలు, సేవకులు ఉండేవారు. 
(గామాలు పలేలు, షన్‌బోగ్‌ల ఆధీనంలో వుండేవి. పటేలు రహదారులు చెట్లు 
మొదలైన వాటిని గమనించటమేకాక [గ్రామాలలో తగాదాలు పరిష్కరించటం, 
అక్కడి శాంతి భదతలకి గూడ బాధ్యత వహించాడు. శ్రీరంగపట్నం నుంచి 
సాధారణంగా మూడు భాషలలో ఉత్తరువులు జారీ అయేవి. అవి-పారశీకము, 
కన్నడ, మరాటిీ, సివిల్‌ ప్రభుత్వపు అత్యంత (ప్రధాన కృషి శిస్తు వసూలు చేయ 
డము, వసూలు చేసిన ధనాన్ని ఇతర శాఖలకు నేటాయించడము, శిస్తు వసూ 
లుకి అమీల్‌దారులు బాధ్యత వహించారు. హెదర్‌ విశాల మండలాలని వారికి 
నిర్ణయించిన మొత్తాలకు అప్పజెప్పేవాడు. వారు (క్రమం తప్పక రుసుము చెల్లిం 
చాలి. (ప్రతి గ్రామము పలేలు ఆధీనంలో ఒక (ప్రత్యేక గణతంత్ర విభాగంగా 
వుండేది. టిప్పు సింహాసనానికి రాకముందు విశాల ప్రాంతాలపై అజమాయిషీ 
కలిగి వున్న కారణంగా శిస్తు విధాన పద్ధతులలో అతను విశేష అనుభవాన్ని 
గడించాడు. భూ అమరిక విధానంలో ముఖ్యాంగము కౌలుదారు, తన వంశీకులు 
వ్యవసాయం కొనసాగిస్తూ శిస్తు [కమంతప్పక చెల్లస్తున్నంతకాలం భూమి తమ 


పాలనా ఐధానము 61 


ఆధీనములోనే కొనసాగుతుంది. మెట్ల భూముల ఫలసాయంతో మూడింట ఒక 
భాగము, చెరువులు, నదుల మూలంగా నీరు పొంది, పల్లపు భూములలో పెరైన 
పంటపై అర్థభాగము భూమి శిస్తుగా వసూలు చేయబడాలి. టిప్పు వ్యవసా 
యాన్ని విస్త్రుత పరచాలనే ఉద్దేశంతో అనేక వీడు భూములని మొదటి సంవ 
తృరం పూర్తిగా శిస్తు మినహాయింపు తోను, రెండవ సంవత్సరం నాలుగింట 
ఒక వంతుతోను, మూడవ సంవత్సర నుంచ మామూలు గిస్తుతో వ్యవసాయాన్ని 
కొనసాగింప చేశాడు. చెరకు, గోదుమ త్రాగి పంటలు పండించడానికి చాలా 
(పోత్సాహమిచ్చాడు. 

ఖే మహోదర్‌, ఉప్పులు రాకముందు మెసూరులో చెప్పుకోవడానికి ఒక్క రేవు 
గూడ లేదు. హెదర్‌ 1764 లో మొట్ట మొదటి రేవుని సంపాదించాడు. కానీ 
అతను అనేక యుద్ధాల్లో సతమతమై వున్న కారణంగా వాణిజ్యాన్ని అట్టే అభి 
వృద్ధి చేయలేదు. కానీ టిప్పు వర్తక వాణిజ్యాలలో అత్యధిక ఆసక్తిని తీసుకుని 
మిరియాలు, మిర్చి, గంధము, ఏలకులు, బియ్యం మొదలైనవాటి ఎగుమతు 
లను (పోత్సహించాడు. బెంగుళూరు ఒక గొప్ప వర్తక కేంద్రం. దాదాపు 200 
ఎద్దులపైన సరకులు మైసూరు సరిహద్దు గుండా కేరళకు, ప్రతిరోజూ వెళ్ళేవి. 
సోండ (ప్రాంతములోని సిరిసి (పత్తికీ, బాదంపప్పుకీ (ప్రధాన కేంద్రము. యుద్ధాల 
మూలంగా టిప్పు దృష్టి కలతచెందకుండా వుంటి బహుశా మైసూరు రాజ్యంలో 
అతను పారిశ్రామిక విప్లవాన్ని తెచ్చి వుండేవాడు. అతను కళ్‌, మస్కాట్‌ పెగు, 
అర్మజ్‌, జిద్దా వంటి విదేశి ప్రాంతాల్లో పర్మిశమల కేంద్రాలని స్థాపించాడు. బ్మాస్రా, 
ఎడెన్‌లలో గూడ అలాటివి స్థాబంచడానికి (పయత్నించాడు. చెనాతో వర్తక సంబం 
ధాలుం డేవి. (ఫాను, టర్కీ, ఇరాన్‌లతో గూడ అలాంటి సంబంధాలు స్థాపించడా 
నికై సంప్రదింపులు కొనసాగించాడు. ఆర్మీనియా వర్తకులకి మైసూరులో స్థిరప 
డడానికి సం(పదింపులు కొనసాగించాడు. ఆర్మీ నియా వర్తకులకి మైసూరులో 
స్థరపడడానికి (పోత్సాహం లభించింది. బంగారం, పొగాకు, గంధపు చెక్క, 
ఎలకులు, మిరియాలు కలప మొదలైనవస్తువుల వ్యాపారముపపై తన (ప్రభుత్య 
గుత్తాధికారాన్ని స్థాపించాడు. కలప వ్యాపారానికి కళ్ళికోట ప్రధానమైన కేందము. 
అతను వ్యాపారసంస్థనొక దానిని స్థాపంచి, (ప్రజలు అందులో ఆసక్తికనపడేటట్లు 
(ప్రోత్సహించాడు. అందులో దాదాపు అయిదు వందల రూపాయల వరకు వాటా 
లని కొన్న వారు 50 శాతము లాభాలు పొందడానికీ అర్హులు. అంతకన్న ఎక్కువ 


వాటాలు గలవారు తక్కువ శాతము లాభాంన మాత్రమే పొందగంరు. ఇలాంట 


62 టిప్పు సులాను 


పద్ధతివల్ల ఎక్కువ (ప్రజలు ఇందులో ఆసక్తి చూపడానికి ఆస్కారమవుతుంది. 
గుత్తాధిపత్యాన్ని తొలగించడానికి గూడ వీలుంటుంది. టిప్పు పరిశ్రమలని గూడ 
[పపోత్సాహించి పనివారిని టర్కీ, (ఫ్రాన్సు, ఇరాన్‌, వంటి దేశాలనుంచి ఆహ్వానిం 
చాడు. శ్రీరంగపట్నం, బెంగళూరు, బిద్నూరు, చిత్రదుర్గలలో స్థాపించిన కర్మా 
గారాల్లో కత్తెరలు, నీటి గడియారాలు, తుపాకులు, ఫిరంగులు, కాగితము, పింగాణి 
సామగ్రి వంటివి తయారు చేయబడ్డాయి. ఒక (ఫెంచి నిపుణుడు ఫిరంగులు 
మొదలైనవాటికి సులభంగా రంధ్రాలుంచడానికి పనికొచ్చే యంత్రాన్ని రూపొం 
దించాడు. శ్రీరంగపట్నంలో ఒక కాగితపు కర్మాగారం వుండేది. తుపాకీమందు, 
గాజుసామానులు, ఉక్కుతీగలు, అనేక రకాలైన సంగీత సాధనాలు మైసూరులో 
తయారయేవి. చెన్నపట్నంలో ఒక పంచదార మిల్లు ఉండేది. నాణ్య మైన పంచ 
దార ఉత్పత్తికి సహాయపడడానికై చైనీయులును ఆహ్వానించాడు. బెంగుళూరు 
లోని నేతపనివారు అతి సన్నని వెండి బట్టలు నేయడంలో నిపుణులు, మస్కాట్‌ 
- లోని ముత్యాలు సేకరించే యితర నిపుణులను ఆహ్వానించి మలబారు ప్రాంత 
ములో అట్టి సముద్రముత్యాల సేకరణ కేందాలని స్థాపించడానికి [ప్రయత్నించా 
డు. హైదర్‌, టిప్పు ఇద్దరూ మంచి రహదారులు నిర్మించడానికి, దుర్గాలని బల 
పరచడానికి, ఉద్యానవనాలు తోటలు వేయడానికి అందమైన నగరాలు నిర్మించ 
డానికి (గద్ధచూవారు. దరియాదౌలత్‌ అని పిలిచే శ్రీరంగపట్టణంలోని వేసవి రాజ 
(పాసాదము, బెంగళూరులోని లాల్‌ భాగ్‌, హెదర్‌ సృష్టించినవి. ఆనకట్టలు నిర్మా 
ణము చేసి నీటి పారుదల సౌకర్యాలు కలిగించడానికి అమిత (డేద్ధ చూపడం జరి 
గింది. (పస్తుతము కృష్ణరాజసాగర్‌ ఆనకట్ట ఉన్న స్థలంలో టిప్పు ఒక డాము 
నిర్మిణానికి పథకాలు రూపొందించాడు. 

స్త్ర మొదటి మైసూరు యుద్ధ సమయంలో (1767) మాదర్‌కి వున్నది సుమారు 
30, 000 మైన్యము. దీనిని వ. మెసూరు యుద్ధమప్పటికి (1780) 88,000 
లకి పెంచాడు. హైదర్‌ సైన్యంలో ఐరోపియములు 1,500 వరకు వున్నారు. ఈ. 
సైన్యాన్ని టిప్పు తన కాలంలో గూడ కొనసాగించాడు. టిప్పు మామూలు కాల్బ 
లాన్ని 15,000 నుంచి 23,000 లకు పంచాడు, కానీ అశ్వికదళాన్ని 1799 
12,000 నుంచి 3,503 కు తగ్గించాడు. ఇది అతను అనుసరించిన సైనిక విధా 
నపు మార్పుని సూచిస్తుంది. టిప్పు సన్యంలో అనేక మార్పులని ప్రవేశపెట్టాడు. 
అతని ఫిరంగిదళము అతి చక్కని స్థితిలో వుండేది. అందలి అధికార్లకు మంచి 
జీతాలుండేవి. ఇతర రాజ్యాలలోని మెనికుల జీత భత్యాలు, [క్రమశిక్షణతో పోల్చిన 


పాలనా ఐధానము 63 


అతని సేనలు అన్ని విధాల మిన్నగా వుండేవి. అతని అశ్వికదళము ఎలాంటి 
ఆకలినిగాని కష్టాలనుగాని ఎదుర్కొన గలిగేవి. సైన్యానికి కావలసిన అన్ని వస్తు 
వులని హైదర్‌ బయటి నుంచి చెప్పించేవాడు. కాని టిప్పు వాటన్నిటినీ మైసూరు 
రాజ్యంలోనే తయారు చేయించాడు. అతని సైన్యాలు ఉపయోగించిన ఫరం 
గులు మెసూరులోనే పోతపోయబడేవి. అవి (బిటిషువారి తుపాకులతో పోల్చినట్ల 
యితే చాలా పెద్దవి, అవి పనితనములో గూడ శ్రేష్టమైనవి. కాల్బలము పాశ్చా 
తుురల పద్ధతిలో తర్చీదు పొందింది. కాని టిప్పుమైన్యాంలో ఉత్తరువులకి పారశీక 
పదజాలాన్ని వాడాడు. సెన్యాన్ని అతను కుషూన్‌, రిసాల్‌, జక్‌లుగా విభజించా 
డు. (పతి కుఘాన్‌కు ఒక సిఫదార్‌, రిసాల్‌కు రిసాల్టార్‌, జక్‌కు జక్‌దార్‌ నాయకు 
లు. వీరి (క్రింద అధికారులు సర్కాయిల్‌, జమాదార్‌, దఫాదార్‌, యాజక్‌దార్‌ 
[ప్రధానంగా చెప్పవచ్చు. హైదర్‌, టిప్పులు ఇద్దరు గూడ నౌకాదళ స్థాపనకై 
(పయత్నించారు. ఐరోపా సంకేతిక నిపుణుల సహాయంతో హెదర్‌ యుద్ధము 
నకు ఉపయోగిపడే దాదాపు 28 నుంచి 40 ఫిరంగులు అమర్చగల నౌకలను 
తయారు చేయించాడు. రెండవ మెసూరు యుద్ధ సమయంలో (బిల్‌షువారి చేతి 
లో అధిక భాగం నాశనము అయన తర్వాత, టిప్పు నౌకాదలాన్ని గట్టి పరచడా 
నికి ప్రయత్నించకపోయినా, అతనివద్ద పెద్ద, చిన్న యుద్ధ వీరులనేకులుండేవా 
రు. విరు సముద్ర దొంగల బారినుంచి వర్తకులని రక్షించడానికై వినియోగించబ 
డ్ఞారు. 1796 తర్వాత అతను పరిస్థితిని మెరుగుపరచ (ప్రయత్నించాడు. నౌకావి 
షయాలు పరిశీలించడానికై ఒక మిర్‌ మాయ్‌ ఆధీనంలో కమిషన్‌ని ఎర్పరచా 
డు. అతని నౌకాదళంలో 22 యుద్ధనౌకలు, 20 పెద్ద ఫిరంగి నౌకలుండేవి. ఆ 
నౌకలు ఒక్కొక్కదానిలో 62 నుంచి 72 వరకు తుపాకులు అమర్చబడి వుండేవి. 
అ మత విషయాలలో హైదర్‌ చాలా సహనాన్ని చూపాడు. టిప్పు మత విధాన 
“- “ఏషయంలో చరిత్రకారులు వివాదాన్ని సృష్టించారు. టిప్పు మతోన్మాది అని 
విల్క్‌ అనే చరిత్రకారుడు వాశాడు. మహౌెదర్‌ అనుసరించిన మత సహన ఎధా 
'నాన్ని గూర్చి పాదర్‌ స్వార్ట్‌జ్‌ చాలా విపులంగా వివరించాడు. హైదర్‌కు స్వయంగా 
మతమంటూ ఎదీ లేదని అతను (ప్రజల్ని తమకు నచ్చిన మతాలను అనుసరిం 
చుకొనే వీలు కల్పించాడనీ అతడు వ్రాశాడు. హైదర్‌ బ్రాహ్మణులకి ఇనాం 
భూములు ఇచ్చే పద్ధతిని కొనసాగించాడు, యీ పద్ధతిలో టిప్పు ఎలాంటి మార్పు 
చేయలేదు. యుద్ధానికై వెళ్లుటకు ముందు దైవాలయంలో పూజలు జరిపించా 
అన్న హిందూ సెనికుల అభిమతాలను గౌరవించటంలో మహోెదర్‌ డ్రద్ధచూపాడు. 


64 టిప్పు సుల్తాను 


1774 లో జరిగిన అగ్ని విపత్తులో రంగనాథ దేవాలయంలో కొంత భాగం నాశ 
నమైనప్పుడు హైదర్‌ దానిని ఒక నెల రోజులలో పునర్నిర్మించాడు. ఒక సమ 
యంలో ఒక మహమ్మదీయ ఫకీరు హిందువులు తన అనుయాయుల్ని హింసిం 
చారని, అందుచేత ఒక మహమ్మదీయ రాజ్యాధినేతగా హైదర్‌ హిందువులని 
హింసించ పగ తీసుకోవాలని కోరగా అందుకు మదర్‌ యీ విధంగా (ప్రశ్నిం 
చాడు. “ఇది ముల్లిం రాజ్యమని నీ కెవరు చెప్పారు?” టిప్పు వ్య క్రిగతంగా 
హాదర్‌ కన్న కొంత సనాతన వాదియెనా మత సహనవిషయంలో దాదాపు 
తండి పద్ధతులని కొనసాగించాడు. పరశురాం బాహు ఆధీనములోని సైన్యంలో 
గల పిండారీలు శారదాదేవాలయ మందలి విగ్రహాన్ని ధ్వంసం చేయగా, దానిని 
బాగుచేయడానికై టిప్పు తగు ధనాన్ని శృంగేరి పీఠాధిపతి శంకరాచార్యులకు 
అందజేశాడు. టిప్పు శృంగేరీ పీఠాధిపతికి వాసిన అనేక ఉత్తరాలని పరిశీలిస్తే 
అతనికి హిందూ మతము యెడల గల గౌరవము తెలుస్తుంది. అతను మతోన్మా 
దికాదని నిరూపించడానికి యిది చక్కని తార్కాణము. ఈ ఉత్తరాలు 1916 లో 
ఆర్‌. నరసింహాచారి అనే పండితునిచే కనుగొనబడినవి. అందు ఒక దానిలో 
టిప్పు ఒక సంస్కృతక్లోకాన్ని ఉటంకించాడు. తన రాజ్యపు బెన్నత్యానికి తన 
శత్రువుల విచ్చిన్నానికై (పార్థిచమని స్వామిక ఒక జత శాలువలు పంపాడు. మరి 
యొక పత్రము (ప్రకారం టిప్పు అమ్మవారికి, స్వామీజీకి చెరి యొక పల్లకీని 
పంపాడు. ఈ జాబులు ఆ పవిత్ర స్థలంపట్ల, స్వామిజీపట్ల టిప్పుకు గల ఎనలేని 
గౌరవాన్ని తెలియజేయడమే గాక, టిప్పు మతోన్మాదియని హిందువులని హింసిం 
చాడని బ్రిటిషువారు చేసిన ప్రచారములో సత్యము రవ్వంతగూడ లేదని నిరూ 
పిస్తుంది. అతను అనుసరించిన ఆ పద్ధతి కేవలము మహరాష్ట్రులతో యుద్ధము 
చేయునప్పుడు మాత్రమే గాక తన పరిపాలనాకాలమంతటికీ వర్తింపజేశాడు. 
మరియొక సందర్భంలో శాంతియుత పరిస్థితులు నెలకొని వున్న సమయంలో 
స్వామీజీని జగద్దురువు అని సంబోధిస్తూ తన (ప్రజల శాంతి సంతోషాలకై (ప్రార్థిం 
చమని అభ్యర్థించాడు. టిప్పు పోషణ కేవలము శృంగేరీకి మాత్రమే పరిమిత 
ముకాలేదు. నంజనగూడ తాలూకాలోని కలాలె వద్దగల లక్షీకాంత దేవాలయానికి 
అతను వెండి పల్ళాలను, చెంబులు, ఇతర పూజాసామగగిని ఇచ్చాడు. మెల్కోటెలోని 
నారాయణ స్వామి దేవాలయానికి బంగారు, వెండి పాత్రలు కొన్ని బంగారు ఆబ 
రణాలతో బాటు ఒక ఏనుగును గూడ బహూకరించాడు. నంజనగూడలోని శ్రీవేం 
కబేశ్యర దేవాలయానికి వజ్రాలు పొదిగిన గిన్నెను, విలువైన ఆభరణాలనిచ్చిన 


| 


పాలనా ఐధానము 65 


టిప్వు, శ్రీరంగపట్లణంలోని సంగనాధ దేవాలయానికి ఎడు వెండి గిన్నెలు, ఖరీ 
దైన వెండితో చేయబడ్డ హారతి పల్లాన్ని బహూకరించాడు. నంజనగూడలోని 
నంజుండేశ్వర దేవాలయానికి ఒక పచ్చని లింగము బహూకరించబడి అతని 
ఉత్తరువుల మేరకు అది (పతిషించబడింది. రంగనాథ దేవాలయము తన రాజ 
(పాసాదానికి చేతిరాయి విసురు దూరములో వుండటం చేత, అందులోనుంచి వచ్చే 
గంటల ధ్వనిని మసీదులో నుంచి ప్రార్ధనకై మౌల్వీ చేసే పిలుపుని విన్నంత 
గౌరవ మర్యాదలతో వినేవాడు. టిప్పు. రాజ[పాసాదానికి చేరువగా మరి రెండు 
దేవాలయాలు, నరహింహ,గంగాధరేశ్యర ఆలయాలు గూడ వుండేవి. అక్కడ 
నిత్యం పూజలు కొనసాగేవి. టిప్పు వాటి విషయాలలో జోక్యము కలిగించుకొనే 
వాడు కాదు. కొట్టరాయ లోని దేవాలయాలు టెప్పునుంచి సహాయంపాందేవి. 
1780 లో హైదర్‌ కర్ణాటక (ప్రాంతాన్ని జయించిన సమయంలో కాంచీపురంలో 
గోపుర దేవాలయ నిర్మాణానికి పునాదులు వేశాడు, కానీ ఇది అతని జీవితకా 
లంలో పూర్తిగాలెదు. టిప్పు దానికై 10,000 రూకలను వెచ్చించి దానిని పూర్తిచే 
యించాడు. దాని నిర్మాణము పూర్తిఅయినప్పుడు జరిగిన రథోత్సవంలో కొన్ని 
పూజా విధానాలపై హిందువులలోని ఇరు వర్గాల వారు పేచి పడగా, టిప్పు 
జోక్యము కలిగించుకొని నిష్పక్షపాతియెన మధ్యవర్తిగా ఆ తగాదాని, తీర్చగ 
లిగాడు. అందుచేత టిప్పు మతోన్మాది అన్న కొందరు బిటిషు చరిత్ర కారుల 
ఉద్దేశాలు సత్యదూరమైనవి అనవచ్చు. టిప్పు అందరియెడ సమానతను, న్యాయాన్ని 
అనుసరించాడు. అతను అనేక హిందువులను ఉన్నత పదవులలో నియమించ 
టం, హిందూ దేవాలయాలకు (బబహ్మణులకు, భూమును, బహుమానములను 
ఇవ్వటం గమనిస్తే అతనిలో మతసహనము లేదనే అపవాదు సత్యదూరమన 
స్పష్టమవుతుంది. 


లు 


నేరములను శిక్షించుటకు టిప్పు అనుసరించిన పద్ధతి ఎంతో గమనార్హము. 


“1792 లో అతను (ప్రవెశ పెట్టిన (కొత్త చట్టములలో ఒక నిబంధనలో కిందివింధగా 


తెలియజేయబడింది. “మీ మండలంలో శిక్షించబడ్డ రైతులు ప్రభుత్వానికి ప్ర 
తము అపరాధము చెల్లించుచున్నారు. భవిష్యత్తులో యీ అపరాధముల పద్ధతి 
మార్చబడునని ఉత్తరువైనది. ఇక మీదట తప్పుచేసినవారు చెల్లించవలసిన (పతి 
పగోడాకు బదులు వారి ఊరికి వెలుపల రెండు మామిడీ చెట్లని, రెండు జామ 


(లి 


చెట్లని నాటి, అవి కొంత మేరకు పెరుగునంత కాలం సీరుపోయాలి,” అని. 


ఉల్‌ నావ్‌ ౮ 5 అ ళ్‌ రావ్‌ వ 
న్యాయపాంనతొన యీ కొత్త వధానం వల్ల మైసూరు రాజ్యంలొ ఒక రకమైన 


606 ట్‌ప్పు సుల్తాను 


“హరిత విప్లవం” సంభవించిందినవచ్చు. ఈ విషయంగా మూర్‌ ఇలా వ్రాశా 
డు. “ఎవరైనా క్రొత్త ప్రాంతంలో ప్రయాణిస్తూ అక్కడ మంచి వ్యవసాయం కొన 
సాగడం, సమర్థవంతంగా పనిచేసే (ప్రజలుండడం, (క్రొత్తగా ఎర్చాటయిన నగరా 
లు, విస్తరించే వాణిజ్యము, అభివృద్ధిచెం దే పట్టణాలతో అన్ని రంగాలలోను సంతో 
షము తాండవించడం గమనిస్తే ప్రజల మనో బావాలకనువైన ప్రభుత్వము అక్కడ 
వుందనే నిర్ణయానికి వస్తాడు. ఇది టిప్పు రాజ్యములోని పరిస్థితి. అతని (ప్రభు 
త్వమును గూర్చిన నా నిర్ణయము గూడ అదే.” 

టిప్పు [పభుత్వ పాలనావిధానములో అమిత శ్రద్ధ వహించాడు అనే విషయం 

“ తేట తెల్లము. తన మంత్రులు కేవలము సలహాదారులు మాత్రమే. రాచకార్యాల 
న్నిటినీ తాను స్యయంగా గమనించాడు. అతను విడుదల చేసిన నాణెముల 
ముద్రణలో తీసుకొన్న గ్రద్ధాసక్తులు అతనిలోని కళాత్మక అభిలాషలకి నిదర్శన 
ము. నీటి పారుదల విషయాలలో అతను ప్రత్యేక (గద్ధవహించాడు. అతను తొమ్మిది 
మంది కమిషనర్లతో కూడిన వ్యాపారసంఘాన్ని నియమించడం, పదిహేడు విదేశీ, 
ముప్ఫై స్వదేశీ కర్మాగారాలను వారి ఉత్తరువుల మేరకు పని చేసేటట్లు స్థాపిం 
చటం, భూమార్గంగాను సము[దముపైన కొనసాగిన ఎగుమతి, దిగుమతుల అభి 
వృద్ధిచేత మెసూరుకి అమిత సంపద చేకూరింది. బ్యాంకుల వ్యవహారము, వడ్డీ 
వ్యాపారం మొదలగు వాటినతను (పభుత్వ గుత్తాధికారాలుగా (పకటీించాడు. ఆ[క 
మణ సమయంలో అలాంటి సంపన్న పరిస్థితులు నెలకొని వుండటం టబిటిష్తు. 
వారు చూసి ఆశ్చర్యపడడానికి అతని పరిపాలనా పద్ధతులు ఫలితము (పధాన 
కారణము. 


ముగింపు 


| చరిత్రలో టిప్పుకిగల స్థానము ఎంతో విశిష్టమైనది. స్వతహాగా అతనికి ఇతరులు 
యెడ అభిమానముండేది. సన్నిహాతులని అతను భాఐంచినవారిపట్ల అమిత వాత్ప 
ల్యముం డేది. అతనెప్పుడూ తొ(టుబాటు లేక ముందుజాగత్తతో మెలిగేవాడు. 
అనవసరంగా ఎప్పుడూ [కూరంగా (ప్రవర్తించేవాడు కాదు. అతన్ని కూలదోయ 
డానికి [ప్రయత్నెంచినట్టి వారిపట్ల దురుసుగా మాత్రం వ్యవహరించేవాడు. అతని 
[కూరత్వం గురించిన వర్తనలన్నీ అతిశయోక్తులు, అతని ఎమర్శకులు సృష్టిం 
చిన కట్టుకథలు మాత్రమే. అతను కొనగాగించిన అన్ని యుద్ధాలలో నీతి నిజాయి 
తీ, అధికారము, పలుకుబడి గలిగిన ఎవరూగూడా అతనిని వదలిపెట్టి శత్రుపక్ష 
మున చేరినవారు లేరు. తాను ఆఖరికి పతనము చెందేవరకు తన మెనికులు 
యుద్ధభూమిపై చూపిన (క్రమశిక్షణ, నమ్మకము అతను తన ప్రజలమై తీసు 
కున్న (శద్ధాసక్తులకు (ప్రబల నిదర్శనము. అతని ప్రభుత్వము ఖచ్చితంగా వ్యవ 
హరించినా, అది నిరపేక్ష నిరంకుశాధికారాన్ని స్థాపించింది. ప్రజా సహకారము 
లేని ఎ రాజు గూడ అతను కొనసాగించిన అన్ని యుద్ధాలను భరించి వుండలె 
డు. అతను తన మైన్యాలచే ప్రజలచే అభిమానింపబడ్డాడు. అధికారుల పట్ల 
సౌమ్యంగా వ్యవహరించేవాడు. వ్యక్తిగతంగా అతను గొప్ప ధైర్య గుణాలను 
(ప్రదర్శించాడు. స్యయంగా గొప్ప సెనికుడు. ఈ గుణాలు అతను కల్నల్‌ బైయి 
లీనీ ఓడించటములో కల్నల్‌ వైల్‌ను (తిప్పికొట్టడంలోను, 1786 లో మహరాష్ట్ర 
లపెన, నిజాంపైన జరిపిన మెరుపు దాడుల్లో మూడవ మైసూరు యుద్ధ సమ 
యంలో జనరల్‌ మొడోస్‌ పై పోరాడిన పద్ధతుల్లో స్పష్టమవుతుంది. హైదర్‌ వలె 
గాక టిప్పు అనేక అంశాలపై క్రుణ్ణమెన అవగాహన సాధించాడు. ముఖ్యంగా 
పా సిద్ధాంతమున అభ్యసించాడు. అతని పోపణ క్రింద అనేక (గ్రంథాలు 


ఆలో 


రంంపబడాయి. విజాన గాస్తంము. వైద్యము. మతము. కళలు. సెనక ఎహయా 
రు మా నా! jam షు 


68 టిప్పు సుల్తాను 


లు-దాదాపు అన్ని శాన్తాలు అతని దృష్టిని ఆకర్షించాయి. మిల్‌ అన్నట్లు ఒక 
ఆసియా రాజు దృష్టిలో అతను గొప్ప జ్ఞాననిధి. అతని మేథస్సు ఎప్పుడూ 
నిర్విరామంగా వుండి సదా చైతన్యంతో నిత్య నూతనంగా ప్రయోగాత్మక అభి 
లాష కలిగివుం డేది. అతనికి [కొత్తది కనిపెట్టాలనే కుతూహలం వుండేది. అందులో 
అతణ్ణి అకృరుతో పోల్చవచ్చు. కొన్ని ఆశ్చర్యకరమైన వాణిజ్య ప్రయోగాలను 
చేపట్టాడు. నాణెములు, టంకశాల; కొలతలు, తూనికలు; బ్యాంకులు, ఆర్థిక 
విధానాలు; శిస్తు విధానము న్యాయపాలన; సైన్యము, నౌకాదళము, నీత నియ 
మాలు-వీటిలో అతను తెచ్చిన సంస్కరణలు అతనికి అత్యున్నత స్థానాన్ని అపా 
దించాయి. అదే విధంగా అతని కాలంలో మైసూరు అనేక పెద్ద నౌకలు, ఫిరంగి 
నౌకలు, తీర ప్రాంతపు పడవలతో ఒక పెద్ద నౌకాదళాన్ని కలిగినదన్నది కొద్ది 
మందికి మాత్రమే ఎరుక. అతని రాజ్యంలో మూడు పెద్ద నౌకా నిర్మాణ కేంద్రా 
లు, నాఐకులకు శిక్షణ యివ్వడానికై ఒక నావికా పాఠశాల స్థాపించబడ్డాయి. 
పాశ్చాత్య పద్ధతులని తన పరిపాలనా విధానములో అమలుజరిపిన మొదటి భార 
తీయ పాలకుడైన టిప్పు చాలా పటిష్టమైన పాలనా వ్యవస్థని నిర్మింపజేశాడు. 
పండించే రైతుకై భూమి చెందుతుందనే పద్ధతిపై ఆధారపడిన భూ అమరిక 
విధానాన్ని అనుసరించటం చేత, బంజరు భూములను శిస్తు మినహాయింపపె 
రతులకివ్యటం వల్ల భూమిశిస్తు వసూలుకె మధ్య వర్తుల నియామకాన్ని తొల 
గించి వారిస్థానే రెఐన్యూ అధికారుల నియమించటం, అధికారులకి జాగీరులిచ్చే 
పద్ధతిని రద్దు చేసి వారికి జీతములను ధనరూపములో చెల్లించుట మున్నగు 
అనేక సంస్కరణలచేత రాజ్యములో వ్యవసాయము పోత్సహించబడింది. తన 
యీ ప్రయత్నాల ఫలితంగా మైసూరు సంపన్నమైన అభ్యుదయరాజ్యంగా రూపాం 
దింది. 

లా టిప్పు హెందూ సాధువుల, సన్నాసుల, దేవుళ్ళను గౌరవించాడు. శృంగేరి 
గురువుకి అతను వ్రాసిన జాబులు దీనిని తేలియజేస్తాయి. అతను బ్రాహ్మణు 
లకు అన్నదానాలుచెసి, హిందూమతోత్సవాలకైన ఖర్చులను భరించి, దేవాల 
యాలకు ఎరిఐగా సహాయాన్ని అందజేసాడు. అతని జమర్శకుల మాతం అతన్ని 
మతోన్మాది అని ఎమర్శించారు. అతను కూర్గులో హిందువులని, మలబారులో 
నాయర్రని అణచినాడన్న దానికి రాజకీయాలు కారణాలు. వారు (బిట్‌షువారి పక్షం 
వహించారు గనుక. అతని మతస్థులే అలాంటి అకృత్యాలకు దిగిన వారిని గూడ 
తప్పక అదే పద్ధతిలో నీక్షించివుండేవాడు. మొప్తాలు, మహదేవిలు, కర్నూలు 


ముగింపు | 69 


సావనూరు నవాబులు-అందరూ ఆ విధంగా శిక్షించబడ్డవారే. మహరాష్ట్రులకన్న 
నిజాం పట్ల అతను ఎక్కువ వైరాన్ని కనపరచాడు. టిప్పు ప్రభుత్వంలో పూర్ణయ్య 
చాలా (ప్రధానమైన స్థానాన్ని ఆ(క్రమించుకొన్నాడు. అందువల్ల టిప్పుని అసహ 

నము గలిగిన వాడని తప్పుపట్టడం సమంజసం కాదు. 

- అతని గుణగణాల్లో అతి విశిష్టమైంది (బిటిషువారి ఎడ అతనికి గల వైష 
మ్యము. భారతదేశంలో బ్రిటిషువారు ఎదుర్కొన్న శత్రువులందరిలోను టిప్పు 
అతి సమర్థ్ధవంతుడు. “ఎట్టి దయాదాక్షిణ్యము గూడ రాజీ పనికిరాని, ఎటువంటి 
నమ్మకము గూడ చేరువకు తేలేని” బద్ధ విరోధి, అని బిటిషువారు భావించారు. 
వారి స్మామాజ్య వ్యాప్తిలో భారతదేశ సార్వభౌమత్వానికి గల ముప్పుపై అతనికె 
లాంటి సందేహములేదు. వారి దాస్యశృంఖలాలనుంచి భారతదేశాన్ని రక్షించడా 
నికై నిత్యం యోచించాడు. స్వప్నంలో గూడ వారిలో జరుపుతున్న చావు బతు 
కుల పోరాటాన్ని మరచేవాడు కాదు. తన ఆధీనమంలోగల అధికారము, సంపత్తిని 
పూర్తిగా వినియోగించి, కార్యదీక్షతో తన అభీష్టాన్ని కొనసాగించాడు. అతని అప 
జయానికి అదుపులోలేని సందర్భాలు కారణాలు గాని అతినిలో ఉత్సహము 
లోపించిగాని, ధైర్య సాహసాలలో సడలింపుగాని కారణాలు గావు. భారదేశం 
లోని ఒక రాజ్యానికి వ్యతిరేకంగా ఎ విదేశంతోనూ అతను చేతులు కలపలేదు. 
అతను మహరాష్ట్రులని నిజాంని సంఘటిత పరచడానికి పదే పదే (ప్రయత్నిం 
చాడు. కాని తన అభీష్టాన్ని వారు హర్షించలేదు. అందుచే ప్రాణభీతిలేక, తాను 
అనుకొన్నది ఎకాకిగానే కొనసాగించి సాధించదలచాడు. 1792 లో (బటిషువారు 
తన రాజ్యంలో అర్థ భాగాన్ని లాక్కోవడంతో (పతీకారవాంఛ మరీ ఎక్కువైంది. 
అం గ్లేయులు అతను బతికివున్న కాలమంతా రక్షణ కోల్పోయినల్లే భావించారు. 
అతని మరణము తర్వాతనే వారు “భారతదేశం మనది” అని సంతోషంగా 
చెప్పుకొనగలిగారు. 

గి ఆ విధంగా టిప్పు పాలనాకాలం కొద్దిదే అయినా భారతదేశంలో (బ్రిటిషు 
సామాజ్య విస్తరణని అరికట్టే విషయంలో అది కారుమేఘాల మధ్య అవుపిం 
చిన సన్నని మెరుపు తీగ అని అనిపిస్తుంది. విరుచుక పడిన విదేశీయులని 
బెబ్బులి ధైర్యంతో వేట కుక్క పట్టుదలతో ఏకాకిగా నిలబడి ఎదుర్కొన్నవాడు. 
జూలియస్‌ సీసర్‌ విరోధి మోసానికి ఆహుతిమయైనట్లు టిప్పు గూడ చివరికి ఆహు 
తయ్యాడు. కానీ బిటిషువారి దౌత్యము వారి బలాధిక్యత ఎదుట భారత రాజు 
లలో లోపించిన ఐక్యత, దీనిచే కలగే అవాంతరాలను మాతం గుర్తుచేయడాన్ని 


70 తప్పు సుల్తాను 


మరువలేదు. తనవరకు తాను ఎప్పుడూ ఆశయాలతో రాజీపడలేదు. తన లక్ష్యాన్ని 
విడనాడలేదు. తనకు గల శక్తినంత వెచ్చించడానికి వెనుకాడలేదు. రాజకీయ 
బానిసత్వానికి బదులు మరణాన్ని కోరుకొన్నాడు. అతని పరిపాలనలోని అన్ని 
అంశాలలోకి ఇది ఎంతోఆదర్శవంతమైనది. అతి ప్రధానమైంది. (బిట్‌షువారిని 
దేశసంనుంచి తొలగించడం అతని జీవితలక్ష్యం. ఈ లక్ష్యసాధనకై తన సొమ్ము 
నీ, శక్తినీ, అధికారాన్నీ చివరికి తన (ప్రాణాన్ని గూడ వెచ్చించడానికి వెనుకాడలే 
దు. నక్కలాగ నూరేండ్లు జీవించడానికన్న సింహం వలె ఒక్కరోజు జీవించ 
డమే మేలన్న భావన మాతృదేశాన్ని (పేంమించే (ప్రతి ఒక్కరికీ మననీయము, 
ఆచరణీయము గూడ. 


Lasertvpeset al UNIQUE Graphics. 2౫ Old Rajinder Nagar. New Delhi - 6౧ 
and printed at JJ Offset Pnnters. Press Area. Wazirpur. Delhi - 110035 


